గాంధీ తత్త్వం 


చక్రవర్తి రాజగోపాలాచారి 


(ప్రచురణ 
గాంధీ సాహిత్య ప్రచురణాలయం 


(తెలంగాణ గాంధీ స్మారక నిధి) 
గాంధీ Sag సుల్లాన్‌బజార్‌, హైదరాబాద్‌ -95 


| ముతా ప్రచురణ సే సవా సంస్థ 
ద్వారకాపురం, దిల్‌సుక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 060. 


PAY 


రచన : 
చక్రవర్తి రాజగోపాలాచారి 


అనువాదం : 
డా॥ అడపా రామకృష్ణరావు 


గాంధీ సాహిత్య ప్రచురణాలయం 
(తెలంగాణ గాంధీ స్మారక నిధి), హైదరాబాద్‌-500 095 


మండధత్రవాది (ప్రచురణ సేవాసంస్థ 
ద్వారకాపురం, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 060. 


గాంధీ తత్త్వం 
చక్రవర్తి రాజగోపాలాచారి 


ద్వితీయ ముద్రణ : 
2-అక్షోబర్‌ 20283 


189 వ ప్రచురణ 
వెల : రూ॥ 830/- 


(ప్రకాశకులు : 

గాంధీ సాహిత్య ప్రచురణాలయము 

(తెలంగాణ గాంధీ స్మారక నిధి) 

గాంధీ జ్ఞానమందిర్‌, సుల్తాన్‌బజార్‌, 

హైదరాబాద్‌ - 500 095, ఫోన్‌ : 9849040406 


మంత్రవాది ప్రచురణ సేవా సంస్థ 

9-13/ఎ, ఫ్యాట్‌ నెం. 202- ఎం. వి. యస్‌. రెసిడెన్సీ 
స్ట్రీట్‌ నెం. 6ఏ, ద్వారకాపురం, దిల్‌సుక్‌నగర్‌, 
హైదరాబాద్‌-60, ఫోన్‌: 9346205567 


ము(ద్రణ : 

సూర్య ఆర్ట్‌ (ప్రింటర్స్‌ 

2-3-732/9/39, 

6 నెం. క్రాస్‌ రోడ్‌, శంకర్‌నగర్‌, 
అంబర్‌పేట, హైదరాబాదు - 500 018. 
ఫోన్‌ : 9849113314. 


ప్రకాశకుల నివేదన 


భారత (ప్రభుత్వ విద్యాశాఖవారు గాంధీతత్త్వాన్ని పెంపొందించటానికి 
1963లో ఒక (ప్రణాళికను సిద్ధం చేశారు. భారతదేశమందలి ఏదో ఒక 
విశ్వవిద్యాలయంలో (ప్రతి సంవత్సరం గాంధీతత్వాన్ని తరచిచూచిన 
ప్రముఖునిచే మూడు ఉపన్యాసాలు గాంధీతత్వాన్ని గురించి ఇప్పిస్తారు. ఇది 
దేశానికి ఒక గొప్పమేలు అనవచ్చు. గాంధీజీ జీవించియున్న కాలంలో ఆయన 
ఆజ్ఞానువర్తులుగా భారత (ప్రజానీకం మసలినమాట వాస్తవమే. ఆయన 
దివంగతుడై ఎడు దశాబ్దాలు దాటిపోయినవి. ఈ కాలంలో మనం కనీవిని 
ఎరుగనంత పరివర్తన కలిగింది. 

(ప్రచండవేగంతో పరిభ్రమించిన ఈ కాలచక్రం దేశకాలాలతోపాటు 
మన మనోభావాలలో గూడా ఎంతో మార్చును కలిగించింది. - గాంధీజీ 
మనోభావాలు, ఆయన సిద్ధాంతాలూ ఈ కాలానికి వర్తించగలవా అనే 
సంశయం, ఆయన జీవితకాలంలో పుట్టి పెరిగి, ఆయనను అనుసరించిన 
వారిలోనే కలుగుతూ ఉండటం చూస్తున్నాము. ఇక కొత్త తరపు యువకులకు 
ఆయనతో గాని, ఆయన తత్వంతో గాని పరిచయం లేనేలేదు. వారి దృష్టి 
ఆయనచూపిన టత్రోవవైపు ప్రసరించనే లేదు. మహా అయితే వారిదృష్టిలో 
గాంధీజీ చరి(త్ర సృష్టించిన ఒక మహాపురుషుడు - అంతే. 

మన దేశపు స్థితి ఇలావుండగా, గాంధీ సిద్ధాంతాలను అవగాహనం 
చేసుకోనలెనవి, అభ్యసించవలెననీ, SఏరU 0 నిగ్గుతేల్చవలెననీ, 
సంకీర్ణమైన నేటి సమస్యలకు గాంధీ సిద్దాంతాలను అన్వయించి, చిక్కులను 
సరన్‌ పవరిష్కరించవలెననే ఉత్సావాం విదేశాలలో నానాటికి 
ఎక్కువవుతున్నది. గాంధీ జన్మించిన భారతదేశానికి, పరిశోధనకై వచ్చిన 
విదేశీయులకు మనకు గాంధీతత్త్వం ఎడల గల నిర్లక్ష్య దృష్టి, అజ్ఞానమూ 
ఆశాభంగాన్ని కలిగిస్తున్నవి. 

ఈ పరిస్థితుల్లో, భారత (ప్రభుత్వ విద్యాశాఖ వారు ఇప్పించిన 
ఉపన్యాసాలు యువకుల హృదయాలలో జిజ్ఞాసను (పీరేపించినవి. ఈ 
ఉపన్యాసాలను భారతీయ విద్యాభవన్‌ వారు (ప్రచురించుటకు పూనుకొని 
దేశానికి మహోపకారం చేశారు. ఈ పుస్తకాలను తెలుగులో వెలువరించ 


Ill 


వలెననే సంకల్పం, గాంధీసాహిత్య (ప్రచురణాలయ నిర్వాహకులకు కలిగి. 
భారతప్రభుత్వ విద్యాశాఖ వారి అనుమతితో తెలుగులో ఈ ఉపన్యాసాలను 
అనువదించి 1969లో (ప్రచురించారు 

1963 వ సంవత్సరంలో పూనా విశ్వవిద్యాలయంలో శ్రీ చక్రవర్తి 
రాజగోపాలా చారిగారొసగిన మూడు ఉపన్యాసాల సంపుటి ఇది. రాజగోపాలా 
చారి గారు గాంధీజీకి సన్నిహిత సహచరులే కాక, ఆప్త మిత్రులు, బంధువులు. 
గాంధీతత్వ్వం సనాతమైనదీ, సార్వజనీకమైనదీ అని వారు ఈ ఉపన్యాసాలలో 
నిరూపించారు. గాంధీజీ తనను సత్యాన్వేషకునిగా రూపొందించుకొనుటలో 
భగవద్గీతకు గల ప్రాధాన్యతను వివరిస్తూ, భగవద్దీతలోవలెనే గాంధీ 
మూలసూత్రాలున్నూ సార్వకాలీనములైనవని వివరించారు. కేవలం గీతలో 
మా(త్రమే కాక, ఇతర ధార్మిక (గంధాలు ఆయనపై కలుగజేసిన (ప్రభావాన్ని 
విశదీకరించారు. 

ఈ పుస్తకం గాంధీతత్వాన్ని గురించిన జిజ్ఞాసను రెకెత్తించడమే గాక, 
డై తత్వార్థాన్ని అర్థం చేసుకోవటం లోనూ చాలా తోడ్సడగలదు. 

ఈ పుస్తకం అనువాదకులు స్వ॥ డాక్టరు అడపా రామకృష్ణారావు 
గారు బహు భాషాకోవిదులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల 
భాషాచార్యులుగా పనిచేశారు. ఆంధ్ర పాఠకలోకానికి చిరపరిచితులు. వారికి 
మా ధన్యవాదాలు అర్చిస్తున్నాము. 

ఈ పుస్తక ప్రచురణకు ఆర్థికంగా సహకరించిన మండ్రవాది ప్రచురణ 
సేవా సంస్థ వారికి మరియు శ్రీ ఎమ్‌.వి. స్వామినాథన్‌ గారికి కృతజ్ఞతలు. 
మరియు కేం(ద్రీయ గాంధీస్మారక నిధి రాజ్‌ఘాట్‌ న్యూఢిల్లీ హరికి మా 
అభినందనలు. ఈ పుస్తకానికి ముందుమాటనందచేసిన మా అధ్యక్షులు శ్రీ. 
జి.వి. (భూదాన్‌) సుబ్బారావు గారికి, మా, స్టేట్‌ బోర్డు సభ్యులకు నా 
కృతజ్ఞతలు. సకాలంలో ముద్రించి ఇచ్చిన శ్రీ సూర్య ఆర్ట్‌ ప్రింటర్స్‌ వారికి మా 
అభినందనలు. 

ఇట్లు 


కోదాటి రంగారావు 
2- అక్షోబర్‌ 2023 కార్యదర్శి 
తెలంగాణ గాంధీ స్మారక నిధి. 


ముందుమాట 


జి.వి. (భూదాన్‌) సుబ్బారావు 

అధ్యక్షులు 

తెలంగాణ గాంధీ స్మారకనిధి, హైదరాబాద్‌ 

ఫోన్‌: 9440296710 తేది : 2-10-2023 


1963వ సంవత్సరంలో భారత (ప్రభుత్వ విద్యాశాఖ వారు గాంధీతత్వాన్ని 
(ప్రబోధించుటకు విశ్వవిద్యాలయములలో గాంధేయవాదులతో ప్రతీసంవత్సరము 
మూడు పర్యాయములు ఉపన్యాసములు ఇప్పించుటకు నిర్దేశించి (ప్రణాళికను 
సిద్ధము చేసి అన్ని విశ్వవిద్యాలయములను ఆదేశించినది. 

ఈ క్రమములో పూనా విశ్వవిద్యాలయములో ప్రథమముగా గాంధీ 
తత్త్వముపై ఉపన్యసించుటకు శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి గారిని కోరి, వారి 
ద్వారా భారతదేశ స్వాతంత్ర ఉద్యమములో (ప్రముఖపాత్ర వహించిన బాలగంగాధర 
తిలక్‌ గారి నాయకత్వములో గాంధీజీ ఆశయాలు, అహింస శాంతి, 
సత్యాగ్రహములు వీటివెన్నంటి వున్న గాంధీ తత్త్వము గురించి 1968వ 
సంవత్సరములో శ్రీ సి.రాజగోపాలాచారి గారి మూడు ఉపన్యాసములలో “గాంధీజీ 
తనను సత్యాన్వేషకుడిగా రూపొందించుటకు భగవద్దీతను (పధానమూలముగా 
కేవలం గీతలో మాత్రమే గాక ఇతర ధార్మిక గ్రంథాలు కూడ ఆయనపై కలుగచేసిన 
ప్రభావాన్ని” విశదీకరించారు. 

“పేమయే మనిషికి నచ్చ చెప్పడానికి,వశం చేసుకొనుటకు సాధనం. 
విత్తనాల నుండి చెట్లు మొలకెత్తినట్లు సాధనాల నుండి ఫలితాలు లభిస్తాయి” అని 
ఉటంకించినారు. ఇందులో గాంధీ శాస్త్రము, సత్యం, సమన్వయం, అను మూడు 
భాగములను 1963లో వారు (ప్రసంగించిన ఉపన్యాసములు విద్యావేత్తలు, 
విద్యార్థులు, యువకులకు నేటికీ ఆచరణ యోగ్యము. 

తెలంగాణ గాంధీ స్మారక నిధి ద్వారా 'గాంధీతత్త్వం” పుస్తక పునర్‌ప్రచురణకు 
మేము చేస్తున్న (ప్రయత్నమును సఫలీకృతము చేయుటకు విద్యాలయములు, 
విద్యార్థులు ఆదరిస్తారని, ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. 


సర్వోదయ భవన్‌ ఓవర్ల 
నాగర్‌ కర్ఫూల్‌ జి.వి. సుబ్బారావు 
(9440296710) 


ఎమ్‌.వి. స్వామినాథన్‌ 
అధ్యక్షులు 


మంధత్రవాది ప్రచురణ సేవా సంస్థ. 


ద్వారకాపురం - దిల్‌సుఖ్‌నగర్‌. 
హైదరాబాద్‌-60. ఫోన్‌: 9346205567. 


గాంధీతత్వంపై కీ॥శే॥ చక్రవర్తి రాజగోపాలాచారి గారి ఉపన్యాస పరంపరలో 
భాగంగా వెలువడిన 'గాంధీతత్త్వం” అనే ఈ చిన్ని పుస్తక ద్వితీయ ముద్రణలో 
గాంధీ సాహిత్య (ప్రచురణాలయం, తెలంగాణ గాంధీ స్మారక నిధి వారితో 
పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. 


1963వ సంవత్సరంలో ప్రథమంగా గాంధీతత్త్వంపై ఉప్యసించుటకు 
పూనా విశ్వవిద్యాలయం వారు చక్రవర్తి రాజగోపాలాచారి గారిని 
ఆహ్వానించారు. గాంధీతత్త్వం సనాతనమైనదనీ, సార్వజనీకమైనదనీ వారు ఈ 
ఉపన్యాసాలలో నిరూపించారు. 


ఈ పుస్తక ప్రచురణకు అవకాశం కల్పించిన తెలంగాణ గాంధీ 
స్మారకనిధి వారికి ధన్యవాదములు అర్చిస్తున్నాము. 


తేది: 2-10-2023 
ఇట్లు 
ఎమ్‌.వి. స్వామినాథన్‌ 


VI 


తొలినుడి 


శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి గారు గాంధదీయుగంలో 
రాజకీయవేత్తగా గణనకెక్కిన పెద్దలు, ఆయన గురుతర బాధ్యతలతో కూడిన 
పదవులను సమర్థతతో నిర్వహించి మన్ననల నందుకున్నారు. క్షిష్టకాలంలో 
భారతరాజ్యాంగ నౌకను సురక్షితంగా నడిపారు. ఆయన బుద్ధి అసిధారవలె 
అతినిశితమైనది. అమితమైన అనుభవానికి, సమాచారానికి, జ్ఞానానికి ఆయన 
పెన్నిధి. ఆయన తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. 

భారత (ప్రభుత్వపు విద్యాశాఖవారు గాంధీతత్త్వ ప్రచారానికొక 
ప్రణాళికను సిద్ధం చేసి, ఏటేటా పూనా విశ్వవిద్యాలయంలో గాంధీతత్త్వాన్ని 
గురించి ఉపన్యాసాల నేర్పాటు చేయవలసినదని కోరినప్పుడు, వక్తల 
నెంచుకోవడంలో ముందుగా మాకు రాజగోపాలాచారి గారి పేరే స్ఫురించింది. 
అప్పుడాయన అమెరికా సంచారానికి బయలుదేరే ప్రయత్నంలో 
బహూకార్యమగ్చులై వున్నారు. అయినా ఈ ఉపన్యాసాలను (వాతలో సిద్ధం 
చెయ్యాలన్న నియమాన్ని పాటిన్హాూ నవంబరు మాసాంతంలో 
ఉపన్యసించడానికి ఆయన అంగీకరించారు. గాందధీజీతో చాలాకాలం 
సన్నిహితంగా వర్తించిన ఈ (ప్రముఖ రాజకీయవేత్త ఉపన్యాసాలు వినాలని 
పూనాలోని విజ్ఞులందరూ ఉత్సాహపడతారని గుర్తించి, ఈ ఉపన్యాసాలను 
మేము పూనా న్యూ ఇంగ్లీష్‌ స్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేశాము. 
ఎనభైమూడేళ్ళ వృద్దులు, అనుభవజ్ఞులు రాజగోపాలాచారి గారు మూడు 
రోజులపాటు (ప్రతిసాయంకాలం ఉపన్యసించారు. రోజూ దాదాపు నాలుగువేల 
మంది పౌరులు శ్రద్ధగా ఆలకించారు. (ప్రశ్నలకు సమాధానమివ్వడాని 
కంగీకరించి, అడిగిన వెంటనే ఆయన చక్కగా మనస్సుకెక్కేటట్లు 
జవాబులిచ్చారు. 

ఈ ఉపన్యాసాలు జయప్రదంగా సాగాయి. గాంధీతత్వాధ్యయనానికి 
సంబంధించిన సాహిత్యానికి మరింత పుష్టిని చేకూర్చుతాయని నిస్సంకోచంగా 
చెప్పవచ్చు. ఈ ఉపన్యాసాలను ప్రచురించే హక్కు భారత ప్రభుత్వం చేతులలో 
వుంది. వీటిని ప్రకటించే అవకాశం లభిస్తే, పూనా విశ్వవిద్యాలయం దానినొక 
గౌరవంగా భావించి అందుకుద్యమింబచేది. 


VII 


శ్రీ కేయం. ముస్నీగారి ఆధ్వర్యాన భారతీయ విద్యాభవన్‌ సంస్థ భారతీయ 
సభ్య్వతా సంస్కృతులపై విశిష్ట రచనలను ప్రచురించి పేరుగడించింది. అందువల్ల 
ఈ ఉపన్యాసాలను భారతీయ విద్యాభవన్‌ పుస్తకరూపాన (ప్రకటిస్తున్నందుకు 
పూనా విశ్వవిద్యాలయం సంతోషిస్తున్నది. ప్రపంచ మంతటా ఈ పుస్తకానికి 
ఆదరం లభిస్తుందని నాకు పూర్తినమ్మకముంది. 


దత్తో వామన్‌ పోద్దార్‌ 
పూర్వ ఉపాధ్యక్షులు 
పూనా విశ్వవిద్యాలయం 
గణేశ్‌ ఖిండ్‌ 
పూనా? 


25 ఏప్రిల్‌ 1963 


VII 


గాంధీ తత్త్వము 


గాంధీతత్త్వ ప్రచారానికొక ప్రణాళిక నేర్చరచుకొని పూనా విశ్వ 
విద్వాలయాధికారులు నన్ను ఉపన్యసించవలసినదని ఆహ్వానించడం నాకు 
ఘనమైన సత్మారమని నేను భావిస్తున్నాను. ఈ విశ్వవిద్యాలయ స్థాపకులు శ్రీ 
జయకర్‌ ఆ తరానికి చెందిన నా స్నేహితులలో ఎన్నదగినవారు. మన 
దేశానికి స్వాతంత్రాన్నీ, సమున్నత స్థానాస్నీ గడించడానికి మే మెంచుకున్న 
మార్గాలు భిన్నమైనవి. అయినా జీవితాంతం ఆయన నా పట్ల ఆదరాభిమానా 
లను చూపారు. ఎన్నడూ ఆయన అభిమానం తగ్గలేదు. మారనూలేదు. ఇక 
పూనా నగరపు పౌరులలో (ప్రథమ గణ్యుడైన లోకమాన్య తిలక్‌ ఈ శతాబ్దపు 
ద్వితీయ దశక కాలంలో నాపై చూపిన స్నేహాభిమానాలను గురించి నేను 
ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. నాటినుంచి నాకు గాంధీజీతో సాన్నిహిత్య 
మేర్పడినమాట వాస్తవమే. అయినా అంతమాకత్రంచేత మహారాష్ట్ర వాసులలో 
మహోన్నతుడైన తిలక్‌ ఘనతను గాని, భారతదేశ (ప్రతిష్ట కృషిని గాని నేను 
గుర్తించకపోలేదు. సమకాలికుణ్ణి గనుక ఆయన ప్రభుత్వ దౌర్దన్యానికీ, 
రాజకీయ విరోధుల నిందలకూ గురియి ఎన్ని బాధలనుభవించారో 
స్వయంగా ఎరుగుదును. అందువల్ల పూనానగరం నాకొక పుణ్యక్షేత్రం 
వంటిది. అందుకే విశ్వ విద్వాలయం వారి ఆహ్వానం నాకొక గౌరవంగా, 
ఆనందకరమైన అవకాశంగా తోచింది. మీ విశ్వవిద్యాలయాధ్యక్షులు డాక్టర్‌ 
సుబ్బృరాయన్‌ మా కుటుంబానికి సన్నిహిత మిత్రులు గనుక, ఇక్కడికి 
వచ్చినప్పుడు ఆయనకు అతిథిగా ఉండడం ఆయన అభిమతమనికూడా 
నేను సంతోషించాను. కాని దైవనిర్ణయం మరొకవిధంగా వుంది. ఈ 
ఉపన్యాసాల నివ్వడానికి నేనిక్కడికి రాకముందే ఆయన స్వర్గస్థులయ్యారు. 
ఆయన అకాలమరణానికి మీతో పాటు నేనుకూడా చాలా చింతిస్తున్నాను. 


l 


గాంథీ తత్వము. త —— ———————— 


ఇటీవల నేను అమెరికా, ఇంగ్లండ్‌ దేశాలకు వెళ్ళి వచ్చిన సంగతి 
మీకందరికీ తెలిసిందే. గాంధీజీ ఆశయాలను, దుర్మార్గాన్ని ప్రతిఘటించడానికి 
ఆయన (ప్రసాదించిన కార్యాచరణ విధానాన్ని చిత్తశుద్ధితో, భక్తిశ్రద్ధలతో 
పాటిస్తున్న ఉత్సాహవంతులైన వ్యక్తులను చాలా మందిని నేనక్కడ చూశాను. 
వారిలో కొందరు గాంధీజీ జన్మభూమియిన మనదేశంలోని గాందధీవాదుల 
కంటె ఎక్కువ ఉత్సాహగశ్రద్ధలతో ఆయన సిద్దాంతాల ననుసరించడం కూడా 
నేను గమనించాను. సైనికబలం తోడ్సాటుతో సాగుతున్న వర్తమాన మానవ 
సమాజం సరియెన వ్యవస్థ కాదని గుర్తించి, తీవ్రంగా అసంతృప్తి చెందిన 
ధైర్యవంతులైన వ్యక్తులు, దయామయులైన వ్యక్తులు ప్రపంచంలో అంతటా 
ఉన్నారు. అందుచేతనే దౌష్ట్యాన్ని ప్రతిఘటించడానికి గాంధీమార్గాన్ని 
గ్రహించి, దాని ననుసరించడానికే తమ కాలాన్ని శక్తిని వినియోగిస్తున్న 
వ్యక్తులుకూడా ప్రపంచంలో అంతటా ఉన్నారు. పశుబలాన్ని ఆత్మబలంతో 
ఎదిరించాలని (ప్రభోదించే గాంధీమార్గం వేళ్ళు పాతుకోవడానికి బహుశా 
ఇతర దేశాలకన్న దుర్భలమై, చుట్టూ శత్రుత్వ వాతావరణం కలిగిన 
మనదేశం అనుకూలమైనది కాదేమో. 


శాస్త్రం 

భారతదేశంలో జన(పియమైన రచనలు చేయగోరిన వారందరూ 
గాంధీజీని గురించి వ్రాశారు. ఆ ట్రాసిన వారిలో చాలా సమర్భులైన 
రచయితలు కొందరున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలలో నవ్యత 
ఏమీ ఉండడానికి అవకాశం లేదు. విసుగు కలిగించేటంత తరచుగా, 
విపులంగా ఇదివరకే ఈ విషయాన్ని గురించి పలువురు ప్రాశారు. 
అంతేకాదు, గాంధీజీ బోధను గురించి (ప్రసావించడానికి ఇంతకంటె 
(ప్రతికూలమైన కాలం మరొకటి ఉండదు. ఎందుకంటే, ప్రస్తుతం మన 
దేశవాసులందరూ ఆ(గ్రహావేశపరులై, మానసికంగా యుద్లోన్మాద వశులై 
ఉన్నారు. వారిప్పుడు తుపాకులను, బాంబులను తలచు కుంటున్నారు. 


: 


ద శి రాందీ తత్వము 

అయినా మనదేశం ముందుగా ఊహించి సంసిద్ధం కాని 
(ప్రమాదాన్ని ఎదుర్చొంటున్న ఈ సమయంలో, ఈ దేశానికి ఇప్పటి 
స్వాతంత్ర్య ప్రతిపత్తిని సాధించిన వ్యక్తిని మనం స్మరించడం సమంజసం 
కాకపోదు. మన ఆ(గ్రహం నేడు అవధులు దాటవచ్చు. యుద్దావేశంలో 
మనం తొందరపడి తిరిగి దిద్దుకోవడానికి వీలులేని తప్పులు చేసే 
ప్రమాదమున్న్చది. ఏమైనా గాంధీజీ తన యావజ్జీవనం బోధించడానికి 
(శమించిన అంశాలను కొంతసేపు స్మరించడం వలన లాభమే కాని నష్టమేమీ 
“ఉండదు. 


యునెస్కో సంస్థ కోసం గాంధీజీ జీవితాన్ని గురించీ, బోధలను 
గురించీ ఆయన మాటలతోనే కూర్చిన గ్రంథానికి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ పీరిక 
వ్రాశారు. ఆ పీఠికలో ఆయన “ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రబుద్ధ మనస్ములైన 
వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. వారి పరిచయం అమూల్యమైన అనుభవం” 
అని ప్లేటో అన్న మాటలను ఉదాహరించారు. ఈ అమూల్యానుభవాన్ని 
మరికొందరితోపాటు నేను కూడా పొందాను. గాంధీజీ యావజ్జీవితం 
నామీద నమ్మిక కలిగి, నన్ను (పేమాభిమానాలతో ఆదరించిన సంగతి నేను 
సదా కృతజ్ఞతతో స్మరిస్తాను. 

కాని ఈ విశ్వవిద్యాలయాధికారులు గాంధీజీని గురించి వరుసగా 
కొని ఉవన్యాసాల నివ్వవలనినదని కోరినవ్వుడు నేను 
వెనుకాడవలసివచ్చింది. బొగ్గుగనిలో పనిచేసే కార్మికుణ్ణి పిలిచి బొగ్గును 
గురించి మూడు ఉపన్యాసాల నివ్వవలసిందని మీరడిగితే అతడేమీ 
చేయగలడు? నా స్థితి కూడా అచ్చంగా ఆ విధంగానే ఉంది. నేను ముప్ఫయి 
అయిదేళ్ళ పాటు గాంధీజీతో కలిసి కృషి చేశాను. ఆయన పోయిన తరువాత 
కూడా ఆయనతో కలిసి జీవిస్తూనే వున్నాను. పగలు తలచుకోవడమే కాదు, 
రా(త్రి పూట కలలలో ఆయనా, నేనూ కలిసి మాట్లాడుకోవడం కూడా 
జరుగుతూనే వుంది. అయినా బొగ్గును గురించి ఉపన్యసించవలసినదని 


అడిగితే సంకోచించే మన కల్పిత కార్మిక మి(త్రుడివలెనే నేనుకూడా 
3 


గాంధీ తత్త్వము. ఆ ——————— 
గాంధీతత్వాన్ని గురించి ప్రసావించాలంటే సందిగ్గావస్థలో ఉన్నాను. 


“గాంధీవాదమంటూ (ప్రత్యేకంగా ఏదీ లేదు. ఒక నూతన తత్వాన్ని 
గాని, తెగను గాని నేను స్థాపించడం లేదు. ఏదైనా నూతన సిద్దాంతాన్ని 
(ప్రతిపాదించానని నేనెన్నడూ అనలేదు. (ప్రపంచానికి నేను క్రొత్తగా 
బోధించేదేమీ లేదు. సత్యమూ, అహింసా కులగిరులవలె ప్రాచీనమైనవి” అని 
గాంధీజీ అన్నాడు. ఏవిధమైన అస్పష్టతకు అవకాశం లేని గాంధీజీ 
మాటలవి. అయినప్పుడు ఏదో ఒక విధంగా ఒక క్షణకాలం నేను గాంధీజీని 
(ప్రత్యక్షం నేనుకొని పూనా విశ్వవిద్యాలయం వారు నన్ను తన బోధనలను 
గురించి ఉపన్యసించ వలసినదిగా కోరారనీ, ఏ విధమైన హెచ్చు తగ్గులు 
లేకుండా భగవద్దీత సందేశాన్నీ గాంధీజీ బోధించారని నేను నా 
ఉపన్యాసంలో చెపుతాననీ ఆయనతో అంటాననుకోండి తన బోధను నేను ఈ 
విధంగా వివరించ దలచినందుకు ఆయన నిస్సందేహంగా హర్షించి, నా 
ప్రయత్నాన్ని ఆమోదిస్తాడు. తానొక నూతన ధర్మాన్ని కనిపెట్టలేదని, 
భగవద్దీత (ప్రతిపాదించిన ధర్మాన్నే తాను బోధించానని అందరూ స్పష్టంగా 
గుర్తించాలని గాంధీజీ ఎప్పుడూ కోరే వాడు. అందుచేత ఈనాటి స్థితి 
గతులకన్వయించుకోవడానికి వీలుగా భగవద్దీతా సందేశ సారాన్ని 
నాకర్థమైనట్లు మీకు చెపుతాను. తన బోధగా (గహించవలసినదని గాంధీజీ 
కరన ధర్మాన్ని వివరించడానికిదే శ్రెష్టమైన మార్గమనుకుంటాను. 


సనాతన ధర్మాన్ని లోకానికి బోధించిన దార్శనికులు మతాన్ని 
శాస్త్రీయ దృక్పథంతో చూశారు. మతమంటే సత్యాన్వేషణ అని వారి 
అభిప్రాయం. అనుల్లంఘ్యమైన సిద్దాంతాలే మతమని  వారెన్నడూ 
అనుకోలేదు. అందుకే చిరకాలంగా విభిన్న సిద్దాంతాలు తలయెత్తినా, వారు 
హెటిని సహనశీలంతో చూశారు. మనమెన్నడైనా మతం ఆత్మకు 
సంబంధించిన శాస్రమనే భావిస్తున్నాము గాని, కేవలం కొన్ని సిద్దాంతాల 
పట్టికయే మతమని అనుకోవడం లేదు. అందువల్ల జీవితరహస్యాన్ని 


గుర్తించడానికి విభిన్నమార్గ్లాలలో జరిగే ప్రయత్నాలన్నిటినీ హిందూమతం 
4 


 ——— తి గాంధీ తత్వము 


సహించడమే కాదు, ఆ మార్గాలు చిత్తశుద్ధితో రూపొందినవైతే, వాటిని 
గౌరవభావంతో చూడాలని కూడా చెపుతున్నది. వేదాంతాన్ని ఆచార్య 
పురుషులు భీన్నభిన్నంగా (ప్రతిపాదించారు. అయినా ఆ విభిన్న 
సిద్ధాంతాలన్నిటిసీ గౌరవభావంతోనే చూడడం జరుగుతున్నది. మానవ 
ప్రవర్తనకు సంబంధించినంతవరకు హిందూమతంలోని శాఖలన్నీ ఒకే 
ధర్మాన్ని బోధిస్తున్నవి. అవి పేర్కొనే నైతిక ధర్మాన్నే భగవద్దీత స్పష్టంగా 
వివరిస్తున్నది. ఆ ధర్మం మతశాఖలతో నిమిత్తం లేకుండా మంచిగా 
(బ్రతుకగోరే మనుష్యులందరికీ వర్తిస్తుంది. అది కాలానికీ కట్టుబడ్డ ధర్మం 
కాదు గనుక, ప్రాతబడడమనే ప్రసక్తి లేదు. భగవద్దీత బోధించే జీవిత 
విధానం వర్తమాన ప్రపంచపు అవసరాలకు కూడా చక్కగా వర్తిస్తుంది. 


ప్రాపంచిక కర్మలను కొనసాగిస్తూనే వుండవలసినదని భగవద్దీత 
బోధిస్తున్నది. కర్మను మానుకొమ్మని బోధించలేదు. సమాజంలో మన 
స్థానాన్ని బట్టి గాని, ప్రత్యేకంగా మనకప్పగించడం వల్ల గాని మన వంతుకు 
వచ్చిన పనులను మనం మన విధిగా భావించాలి. వాటిని మనం 
స్వార్థరహితంగా, ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. అయినా స్వార్థంతో 
రనావనాః వాడివలెనే”మనం'-కూడాశవింతో శ్రద్ధతో, కౌశలంతో వాటిని 
చెయ్యాలి. ఈవిధంగా ప్రాపంచిక కార్యకలాపాలలో పాల్గొంటూనే 
దైవానికంకితమైన జీవితాన్ని గడపడాని కవకాశ మిచ్చే మానసిక స్థితినే 
యోగమంటారు. ఈవిధంగా జీవించడానికి మనిషికి జ్ఞానమూ, 
వినయమూ, భక్తీ కావాలి. 


స్వార్థం కోసమైనప్పుడు ఎంతో మెలకువతో, కష్టించి పనిచెయ్యడం 

సులభమే. కాని మనం చేసే పనివల్ల వ్యక్తిగతంగా మనకు గాక మొత్తం 

సమాజానికి లాభం కలిగేటప్పుడు కూడా అత్యంత శ్రద్ధతో, కౌశలంతో 

మనం కర్శను నిర్వర్తించాలని గీత బోధిస్తున్నది. పూర్తిగా ప్రాపంచిక 

కృత్యాలలోనే నిమగ్నులమైనప్పుడు కూడా స్వార్థరహితయైన తటస్థ భావాన్ని 

మనం అలవరచు కోవాలి. ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ ఉన్నట్లే, తనలో 
5 


గాంధీ తత్వము. త ———————————— — — — — — — 


కూడా పరమాత్ముడు వనించివున్నాడని సత్సురుషుడు సదా 
జ్ఞాపకముంచుకోవాలి. కామ, (క్రోధ, మోహాదులవల్ల కళంకితం కాకుండా 
తన మనస్సు పవిత్రంగా ఉండడానికి అతడెప్పుడూ ప్రార్థిస్తూ వుంటాడు. 
సమాజ రక్షణకూ, సంక్షేమానికీ అవసరమైన ఏ పనినైనా అతడు సత్మార్యంగా 
భావిసాడు. 

ధైర్య స్థైర్య సంపన్నుడైన సత్పురుషుడు తన కర్మను క్రమబద్ధంగా 
ఆచరిస్తాడు. అత డాహారవిహారాలలో మితాన్ని పాటిస్తాడు. కష్టాలు 
తటస్థించి నప్పుడు భయవిహ్వలుడు కాడు. ఫలాన్ని దై దెవానికే వదలి కర్మను 
కొనసాగిస్తాడు గనుక తన కృషి ఫలించినా, ఫలించకపోయినా అతడు 
ధైర్య? స్థర్యాలను వడనాడదడు. 


విజ్ఞాన శా[స్తాన్ని గురించి, మతాన్ని గురించి, రాజనీతిని గురించి 
మన విశ్వాసాలు పరస్పరం సామరస్యంతో ఉండడం అవసరం. సృష్టాదిలో 
జడంగా వున్న పదార్థంలోని శక్తి క్రమంగా జాగరితం కావడం ద్వారా ఈ 
విశ్వమేర్చడిందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెపుతున్నది. విజ్ఞాన శాస్త్రం 
వెల్లడించిన ఈ అంశం మన వేదాంత బోధకు పూర్తిగా అనుగుణంగా 
ఉన్నది. ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే ఈ సుందర విశ్వస్వరూపాన్ని గురించి 
విజ్ఞాన శాస్త్ర సిద్దాంతానికి వేదాంతం పూర్తిగా అనుగుణంగా ఉన్నట్లై, 
భగవత నిర్దేశించే జీవిత విధానం పౌర జీవితాన్ని గురించి నేటి అధర 

వాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నది. 


స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు స్వార్థపు ప్రేరణ కన్న సహకారంపై 

ఆధారపడిన సామూహిక. జీవితం వాంఛనీయమని ఈనాటి అర్థ 

శాస్త్రజ్ఞులంటున్నారు. ఇట్టి సాంఘిక వ్యవస్థ (ప్రభుత్వానికెంతటి శక్తి వున్నా 

కేవలం ప్రభుత్వ శాసనం ద్వారా సాధించడానికి వీలు కాదు. ప్రభుత్వ 

శాసనానికి అంతరంగం కూడా చేయూత నివ్వాలి. అంతరంగం 

శాసించినట్లాదరించే సంసృతి వ్యాప్తిలో వుండాలి. ఇటువంటి సంస్కృతి 
6 


mm — గాంధీ తత్త్వము 


తోడ్చడితేనే తప్ప, కేవలం కార్యక్రమ ప్రణాళీకలవల్ల బలాత్మారం, వంచన, 
దుర్నీతి వ్యాపించడమే గాని కార్యసిద్ధి కాదు. 


ప్రతీ వ్యక్తీ తన శక్తిమేరకు (శ్రమించాలనీ, (ప్రతి వ్యక్తికీ అవసరాలకు 
చాలినంత లభించాలనీ చాటే వేదాంత సంస్కృతి సామూహిక జీవిత 
వ్యవస్థకు పూర్తిగా అనుకూలంగా వుంది. వ్యక్తులకు ప్రత్వేకంగానూ, 
సాముదాయికంగానూ కేటాయించే పని మొత్తం సమాజ క్షేమాన్ని దృష్టిలో 
ఉంచుకొని నిర్ణయించాలి. సమాజ సంక్షేమం కోసం వ్యక్తి జీవితం సమాజం 
అధీనంలో వుండాలని మనం భావిస్తే, అందుకు మనం కేవలం రక్షక 
భటులమీదా, గూఢచారుల మీదా ఆధారపడవలసి రాకూడదు. 
అంత:కరణమే కర్తవ్యాన్ని శాసించేటట్లు మనం ఆధ్యాత్మిక జీవితాన్నీ, 
సంస్కృతినీ అలవరచుకోవాలి. అప్పుడు విధిని నిర్వహించడమే 
సంతోషదాయకం కాగలదు. జీవితంలో న్యాయసమ్మతమైన ఆర్థిక వ్యవస్థకు 
ఆధ్యాత్మికంగానూ, సాంస్కృతికం గానూ బలాన్ని చేకూర్చే ధర్మోపదేశం 
మనకు భగవద్దీతలో లభిస్తుంది. 


భారతీయ సంస్కృతికి వేదాంత త త్త్వమే మూలం. ఇది నేటికీ నిలిచే 
వుంది. పూర్తిగా అదృశ్యం కాలేదు. నశించి పోలేదు. ధనికులు, పేదలు, 
భోగలాలసులు, (శ్రమజీవులు, హిందువులు, అన్యమత స్స్థులు అనే విచక్షణ 
లేకుండా, భారతదేశ వాసులందరికీ భగవద్దీత బోధించే జీవిత విధానం 
సమ్మతమే. వేదాంత తత్త్వం పండితులకే కాదు, పామరులకు కూడా 
నచ్చుతుంది. 


సొంత లాభానికి.గాక సమాజ కల్యాణం కోసం కర్మ నాచరించడమె 
గీత బోధించే జీవిత విధానం. మనవంతుకు వచ్చిన పని యేదైనాసరే, అది 
గౌరవ(ప్రదమైనదేనని, పవిత్రమైనదేనని గీత స్పష్టంగా చెపుతుంది. నిజానికి 
భగవద్దీత ధార్మిక పరిభాషలో సామ్యవాద సిద్దాంతాన్ని బోధిస్తుంది. 


7 


గాంధీ తత్వము 


చిత్తశుద్ధితో చేసే ఏ పనియెనా దైవారాధనయేనని గీత చాటుతుంది. 


ఈ సత్యాన్నే గాందీజీ బోధించాడు. దీనిని మనకు స్పష్టం 
చేయడానికే మనం యావజ్జీవితం శ్రమించాడు. గీతాబోధ అని నేను 
వివరించిన జీవిత విధానాన్ని మన మనుసరించడానికి ప్రయత్సిస్తే, అప్పుడు 
మనం నిజంగా గాంధీమార్గాన్ని అవలంబించిన వారమవుతాము. దౌష్ట్యాన్ని 
(ప్రతిఘటించవలసినదని గీత బోధిస్తుంది. అది మన విధి అని గాంధీజీ 
అన్నాడు. కొంతకాలం పాటు శరీర పరిశ్రమకు సంబంధించిన కఠోర శిక్షణ - 
పొందితేనే గాని సైనికుడు తానెదుర్మొనవలసిన బాధ్యతలకు తట్టుకోలేనట్లే, 
గీతాబోధన ననుసరించి కర్మ నాచరించడానికి కనీసం చిత్తశుద్ధితో, 
యావచ్చక్తితో ప్రయత్నిస్తేనే గాని గాంధీజీ ప్రసాదించిన కార్యాచరణ పద్ధతి 
నెవ్వరూ జయప్రదంగా పాటించలేరు. 


ఇతర మతాలూ, ఆధునిక భావనా గాంధీజీపై చూపిన ప్రభావాన్ని 
గురించి తరువాత చెపుతాను. అయితే భగవద్దీతయే గాంధీజీ శాస్త్రమని, 
కర్మ, అనాసక్తి, ప్రార్థన, శరణాగతి అనే గీత ఆదేశాల ననుసరిస్తూనే గాంధీజీ 
కృషి చేశాడని ఘంటాపథంగా చెప్పవచ్చు. 
సత్యం 

గాంధీజీ పోయినప్పుడు అందరూ శోకంలో మునిగివున్న 
సందర్భంలో సర్గార్‌ వల్లభ భాయి పటేల్‌ నాతో ఒక మాట అన్నాడు. 
దు:ఖావేశంలో అన్న మాటగాని, లోతుగా ఆలోచించి .అన్న మాట కాదది. 
పాకిస్తాన్‌కు యాఖై కోట్ల రూపాయల నిచ్చితీరాలని 1947 శీతాకాలంలో 
గాంధీజీ పట్టుబట్టడం చేతనే ఆయన హత్య జరిగిందని సర్గార్‌ పటేల్‌ 
అన్నాడు. మనదేశం నుంచి బ్రిటిష్‌ (ప్రభుత్వం తొలగిపోవడానికి ఒడంబడిక 
కుదుర్చు కున్నప్పుడు పాకిస్తాన్‌ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. రెండు దేశాల 
మధ్య ఆస్తులు, అప్పులు పంచడంలో, క్రొత్తగా ఏర్పడుతున్న పాకిస్తాన్‌కు 


8 


 — — — తి గాంధీ తత్త్వము 
నగదు నిలువగా యాభై కోట్ల రూపాయల నివ్వాలని నిర్ణయం జరిగింది. 


ఒడంబడికలోని ఈ అంశాన్ని కార్యరూపంలోనికి తేకముందే, 
పాకిస్తాన్‌ మనతో యుద్దానికి తలపడి విషమ పరిస్థితిని కల్పించింది. 
ఐనప్పుడీ సొమ్మును మన దేశం పాకిస్తాన్‌ కెందుకివ్వాలని ఒకవాదం 
తలయెత్తింది. అప్పుడు నేను బెంగాల్‌ రాష్ట్రానికి గవర్నరుగా ఉన్నాను. 
“అప్పుడీ సొమ్మును మనమిస్తే, దీనిని కూడా మనమీద యుద్దానికే ఖర్చు 
పెడుతుందని సర్గార్‌ పటేల్‌ అన్నాడు. “కాని మనం ఈ సొమ్మునిస్తామని 
చిత్తశుద్ధితో ఒప్పుకున్నాము. ఆ ఒడంబడిక ననుసరించి స్వాతం(త్రాన్ని 
పొందాము. కనుక మనం పర్యవసానంతో నిమిత్తం లేకుండా మన 
వాగ్గానాన్ని చెల్లించాలని గాంధీజీ అన్నాడు. గాంధీజీ ఇచ్చప్రకారం ఆ 
సొమ్మును మనం పాకిస్తాన్‌ కివ్వడం జరిగింది. అందుచేతనే, 1948 జనవరి 
30 నాడు గాంధీజీ హత్య జరిగినప్పుడు, మనతో అక్రమంగా యుద్ధం 
సాగిస్తున్న పాకిస్తాన్‌ ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తం ఇవ్వవలసిందని 
సలహా ఇవ్వడం వల్లనే గాంధీజీపట్ల హిందువుల కాగ్రహావేశాలు పొడసూపి, 
ఆయన హత్యకు వారు కుట్రపన్నడం తటస్థించిందని సర్లార్‌ వల్లభ భాయి 
పటేల్‌ భావించాడు. అప్పటి పరిస్థితులలో మనం యాభై కోట్ల రూపాయల 
నిచ్చి శత్రువుకు సహాయం చేయడం క్షమింపరాని అవివేక మనిపించింది. 
మహారాష్ట్రలో గాంధీజీని వ్యతిరేకించే తీవ్రవాదులు కొద్దిమంది గాంధీజీ 
మనదేశానికి చేస్తున్న అపకారాలలో ఈ చర్య ఎమా(త్రం సహింప రానిదని 
భావించి, మరొక దారి లేదు కాబట్టి వివేకహీనుడైన ఈ సత్సురుషుణ్ణి హత్య 
చేయడమే దేశ క్షేమానికి ఏకైక మార్గమని నిశ్చయించారు. గాంధీజీ 
పలుకుబడి అనన్యమైనది గనుక, (ప్రజలు మూఢభక్తితో ఆయన ఆదేశాన్ని 
పాటిస్తారు. గనుక ఆయనను హత్యచేయడం కన్న మరొక మార్గమేదీ లేదని 
కుట్రదారులనుకున్నారని సర్లార్‌ పటేల్‌ అభిప్రాయం. 

“వాగ్గానం ప్రకారం మనం డబ్బు చెల్లిద్దామని గాని, ఇప్పుడు కాదు” 


అని సర్గార్‌ పటేల్‌ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కాని ఏమీ (ప్రయోజనం 
9 


గాంధీ తత్వము. త —— 


లేకపోయింది. “మనం ఇప్పుడే ఆ డబ్బు నిస్తామని వాగ్గానం చేశాము. కనుక 
ఇప్పుడే ఇచ్చి తీరాలి” అని గాంధీజీ అన్నాడు. 


సర్గార్‌ పటేల్‌ ఊహ సరియెనది కావచ్చు, కాకపోవచ్చు. మనం 
యాభైకోట్ల రూపాయలు చెల్లించడమే గాంధీజీ హత్యకు కారణం కావచ్చు. 
లేక అందుకు మరేదైనా పూర్వపు పగ కారణమై యుండవచ్చు. ఎమైనా, 
చిత్తశుద్ధితో చేసిన వాగ్గానాన్ని చెల్లించడమే ఎప్పటికైనా దేశానికి 
లాభదాయకముని గాంధీజీ అధభిప్రాయమనిమా(తం ముఖ్యంగా 
గమనించాలి. దేశ విభజనకు సమ్మతించడం వల్ల మనకు స్వాతంత్రం 
సిద్ధించింది. పాకిస్తాన్‌ దేశమేర్చడిన మొదట్లో యాభైకోట్ల రూపాయలను 
మనం దానికివ్వడం ఆ ఒడంబడికలో ముఖ్యాంశం. కనుక మనం మన 
వాగ్గానాన్ని అవశ్యం చెల్లించాలి. అంతేకాని ఆడినమాట తప్పామనే 
కళంకంతో మన స్వతంత్ర జీవనం ప్రారంభం కాకూడదని గాంధీజీ 
పట్టుబట్టాడు. ఒక జాతి పురోభివృద్ధి కేవలం డబ్బు ట్‌ ఐహికమైన 
ధ్యెయాలమీదనే ఆధారపడదు. _ దేశపు దీర్ధకాలిక యోగక్షేమాలు 
నైతికస్థాయితో ముడిపడి ఉంటాయి. యాభైకోట్లు మనమివ్వకపోతే 1947 
లోనే భారతదేశం నైతిక శక్తిని కోల్పోయి ఉండేది, అప్పుడు గాంధీజీ ఒక 
హిందూయువకుని రివాల్వర్‌ కాల్చుల వల్ల గాక, నిస్పృహ వల్ల గుండెపగిలి 
మరణించి ఉండేవాడు. మనం యాభైకోట్ల నిచ్చివేయడం వల్ల మన నైతిక 
స్థాయి కేవలం నిలబడడమే కాదు, అది యింకా పెరిగింది. 


పాకిస్తాన్‌కు చెల్లించవలసివచ్చిన ఈ మొతాన్ని గురించి చెలరేగిన 
వాదోప వాదాలను తలచుకుంటే, రాముడరణ్యవానానికి వెళ్ళబోయేటప్పుడు 
జరిగిన చర్చ జ్ఞప్తికి వస్తుంది. రాజాజ్ఞను ధిక్కరించడానికి ఎన్ని కారణాలనైనా 
లక్ష్మణుడు  పర్శ్మొన్నాడు. కాని" రాముడు సమ్మతించలేదు. 
జెచిత్యానౌచిత్యాలతో నిమిత్తం లేదని, దశరథుడు చేసిన వాగ్గానాన్ని చెల్లించి, 
తం(డ్ర ప్రతిష్టను కాపాడవలసినదేనని రాముడు ఖండితంగా చెప్పాడు. 
హిందూజాతి ఎన్నో జెన్నత్యపతనాలకు గురి అయింది. అయినా వాల్తీకి 

10 


mm  — శి గాంధీ తత్వము 
మహర్షి రామకథాగానం చేసిననాటి ఆదర్శాలు మాత్రం నేటికీ శిరోధార్యాలై 
నిలిచియున్న్చవి. స్వచ్చందంగా రాముడయోధ్యను వదలి అడవులకు వెళ్ళడం 
రాజనీతిలో ప్రస్తుత కాలానికి కూడా వర్తించే ముఖ్య పాఠమని గాంధీజీ 
అభిప్రాయం. మతం వేరు, రాజకీయ వ్యవహారాలు వేరు అని విడదీసే 
సిద్దాంతాన్ని గాంధీజీ ఎన్నడూ ఆమోదించలేదు. జీవితంలోని వివిధాంశాల 
ఏకత్వాన్నే గాంధీజీ సిద్ధాంతంగా పాటించాడు. “నా రాజకీయాలకూ, ఇతర 
కార్యకలాపాలకూ ప్రాతిపదిక నా మతమే. అంతే కాదు, మత ధర్మాన్ని 
పాటించే వ్యక్తి చేసే అన్ని పనులకూ ఆధారం మతమేనని నేనంటాను. 
ఈనాడు నేను రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నానంటే, ఎంత 
(ప్రయత్నించినా. తప్పించు కోవడానికి వీలు లేకుండా కొండచిలువలాగ 
రాజకీయాలు మనలను చుట్టుకొని వుండడమే అందుకు కారణం. నేనీ 
కొండచిలువతో పోరాడదలుచుకున్నాను. రాజకీయాల లోనికి మతాన్ని 
ప్రవేశపెట్టడానికి యత్సిస్తన్నాను” అని గాంధీజీ తన ఆశయాన్ని వ్యక్తం 
చేశాడు. మతమంటే శాస్త్రవిహితమైన కర్మకాండ అని గాని, ఆచారాలూ, 
సంప్రదాయాలూ అని గాని గాంధిజీ అభిప్రాయం కాదు. ఆయన 
మాటలలోనే చెప్పాలంటే, “సృష్టికర్త సాన్నిధ్యానికి మనలను తీసుకువెళ్ళే” 
మతాలన్నిటిలోనూ సారభూతమైవున్న ధర్మమే మతమని ఆయన 
అభిప్రాయం. 


“మతం లేకుండా నేనొక్క క్షణమైనా జీవించలే”నని గాంధీజీ 
అన్నాడు. “నా రాజకీయ “కార్యకలాపాలు కూడా మతంతో 
ముడివేసుకున్నవని నా రాజకీయ మిత్రులు చాలామంది నన్ను గురించి 
నిస్ఫృహ చెందుతున్నారు. వారనేది నిజమే. నా రాజకీయాలకూ, ఇతర 
కార్యకలాపాలకూ (ప్రాతిపదిక నా మతమే” అని ఎట్ట _అస్పష్టతకు 
తావులేకుండా గాంధీజీ రాజకీయాలలోనికి మతాన్ని (ప్రవేశపెట్టడానికి 
అభ్యంతరం చెప్పే రాజకీయ మి(త్రులకు చెప్పాడు. “సమాజ మంతటితోనూ 


తాదాత్య్యం నెందిలేనే.డాని నేను ధార్మికజీవనం గడపలేను. రాజకీయాలలో 
11 


గాంధీ తత్వము. అ  — — —— — — 


పాల్గొంటేనే గాని సమాజంతో తాదాత్య్థ్యం చెందలేను” అని ఆయన తన 
రాజకీయ కార్యకలాపాలను నిరసిస్తూ; కేవలం ధార్మిక జీవనమే 
గడుపవలసినదని సలహానిచ్చిన ప్రభుత్వంతో చెప్పాడు. “నేను 
రూపొందించు కున్న జీవితవిధానంలో సాధనమూ, లక్ష్యమూ పరస్పరం 
స్థానాలు మార్చుకోవడానికి వీలిచ్చే పదాలు. సాధనాన్ని గురించి మనం శ్రద్ధ 
వహిస్తే, ఏనాటికైనా లక్ష్యాన్ని పొందితీరుతాము” అని గాంధీజీ 
ఉద్దాటించాదు. మనః మెంచుకునె సాధన మతధర్మాని కనుకూలమైనదిగా 
ఉండితీరాలని ఆయన నిశ్చితాభిప్రాయం. “సాధనాన్ని గురించి శ్రద్ధ 
వహించండి. అహింసాయుతమైన, శుద్ధమైన సాధనాన్ని (గహించండి. 
'రామి అంటే శక్తి - విరోధి విధిగా గుర్తించే నైతిక శక్తి. సాధనాన్ని గురించి 
శ్రద్ద వహించి, నైతిక శక్తి నలవరచుకొనండి. అప్పుడు లక్ష్యం తనంతట తానే 
సిద్దిస్తుంది” అని గాంధీజీ బోధించాడు. 


గాంధీజీ భక్తిపరుడైన హిందూమతస్సుడనీ, ఐనా మతాన్ని మూఢంగా 
అనుసరించక, తన బుద్ధికి యుక్తమని తోచిన సం(ప్రదాయాలనే ఆయన 
పాటించేవాడనీ, అన్ని మతాలూ సత్యసమన్వితమైనవని, అనుసరించే 
వ్యక్తులకు సంబంధించినంత వరకు అవి సత్యమైనవేనని ఆయన 
విశ్వసించేవాడనీ, ఆయన రూపొందించుకున్న తత్వంలో సత్యానికీ, 
అహింసకూ అత్యున్నత స్థానం లభించిందనీ, భగవద్దీత బోధించిన అనాసక్తి 
యోగానికి ఆయన (ప్రాముఖ్య మిచ్చాడసీ అందికీ విదితమే. ఇదంతా 
లోకానికి స్పష్టంగా తెలిసిందే. నచ్చజెప్పడం ద్వారా ఇతరులను తన దారికి 
తీసుకురావడానికి గాంధీజీ సదా యత్నించిన సంగతిమా(త్రం, ప్రత్వేకించి 
గమనించవలసి వుంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం, బీహార్‌ రాష్ట్రంలోని తేయాకు 
తోటల యజమానులు, అహమదాబాద్‌ మిల్లు యజమానులు, భారతదేశాన్ని 
శాసిస్తున్న (బ్రిటిష్‌ ప్రభుత్వం - ఎదుటివారెవరైనా కానివ్వండి, వారిని తన 
విశ్వాసాల కనుకూలంగా మార్చడానికి గాంధీజీ యావజ్జీవితం 


ప్రయత్నించాడు. అహింసా విధానమే అత్వంత ఫల(ప్రదమైనదని ఆయన 
Te 


శి గాంధీ తత్వము 
విశ్వసించాడు. తాను క్లేశాన్ని భరిస్తూ ఎదుటి వ్యక్తికి నచ్చజెప్పే (ప్రయత్తాన్ని 
ఆయన అహింసావిధానమన్నాడు. దౌర్దన్య చర్యలు, సాయుధ విప్లవం వంటి 
బలాత్మార మార్గాలకు బదులు లక్ర్ష్యసిద్ధికి అహింసా విధానాన్ని పూర్తిగా 
అవలంబించాలని ఆయన నమ్మకం. తన మార్గం హింసాత్మక మార్గానికి 
బదులుగా అక్మరకురావడమే కాదు, అది అంతకంటే (శ్రేష్టమైనదని ఆయన 
దృఢంగా విశ్వసించాడు. 


మానవ (ప్రవృత్తిని గురించి రెండు విభిన్న దృక్పథాలు 
వ్యాప్తిలోవున్నవి. సునిశ్చితా భిప్రాయాలున్న వ్యక్తులందరూ ఈ రెండింటిలో 
ఏదో ఒక దానిని మొండిగా సమర్ధిస్తారు. ఒక్కొక్కప్పుడు ఒకే వ్యక్తి ఈ విభిన్న 
దృక్పథాలను విశ్వసించడం కూడా కనిపిస్తుంది. చిరుతపులి తన మచ్చలను 
మాపుకోనట్లే మనిషి తన నడవడిని ఎన్నటికీ మార్చుకోలేడని ఒక వర్గం వారి 
విశ్వాసం. రెండవ వర్గం వారు ప్రతి వ్యక్తీ సహజంగా మంచివాడేననీ, 
నచ్చజెప్పితే మాటవింటాడనీ, స్వార్థరహితమైన (పేమతో, త్యాగబుద్ధితో 
అతనితో వ్యవహరిస్తే, అతనిని దుర్మార్గం నుంచి సన్మారాగానికి, మూర్ధత్వం 
నుంచి స(త్రవర్తనకు మార్చడానికి సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. గాంధీజీ 
ఈ రెండవ వర్గం వారి విశ్వాసాన్ని మనసారా నమ్మాడు. మనిషి నడవడిని 
మార్చవచ్చుననే విశ్వాసం ఆయన బోధలో, ఆచరణలో అడుగడుగున 
కనిపిస్తుంది. ఆయన ఏది బోధించినా, నిజజీవితంలో ముందుగా ఆచరించి 
సాధించిన తరువాతనే బోధించేవాడు. 


ఏదైనా నిర్దిష్టమైన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి సత్యాగ్రహం 
చేయడం సులభమే, కాని స్వరాజ్యం కోసం సత్యా(గహానికుద్యమించడం 
కొంత క్లిష్టమైనదని గాంధీజీ చక్కగా గుర్తించాడు. స్వరాజ్య సాధన కోసం 
సత్యా(గహం సాగించడంలో స్వపరిపాలనకు కావలసిన శక్తిని 
సమకూర్చుకోవలసిన అవసరం కూడా ఉన్నది. అప్పటికి మనకు 
స్వపరిపాలన కవసరమైన శక్తి లేదని ఆయన (గ్రహించాడు. అయితే 


సామూహిక సత్యాగహోద్యమంలో అహింసాయుత కార్యక్రమాన్ని 
13 


గాంధీ తత్వము .; త్రి————————r tT eT 
విజయవంతంగా సాధించే ప్రయత్నమే స్వపరిపాలన శక్తి నలవరబచే 
శిక్షణాలయం వంటిదని, దానిలో విజయం చేకూరితే స్వపరిపాలనకు 
కావలసిన దక్షత కూడా దానితోపాటు సిద్ధించి తీరుతుందని ఆయన 
నమ్మకం. 


బయటికి కనిపించే తీరుకన్న వాస్తవస్థితికే గాంధీజీ ఎక్కువ 
ప్రాముఖ్యాన్నిచ్చేవాడు. (బ్రిటన్‌ అధికారం నుంచి మనం విడిపోవడం కన్న, 
రాజ్యాంగ చట్టాన్ని రూపొందించు కోవడం కన్న ప్రజలలో స్వాతంత్ర్యాన్ని 
గడించగల శక్తి వుండడం ముఖ్యమని ఆయన అభిప్రాయం. గాంధీజీని 
గురించి, స్వాతంత్రోద్యమంలో ఆయన చర్యలను గురించి ప్రాసిన 
విద్వాంసులు చాలా మంది ఆయన ప్రదర్శించిన ఈ వైఖరిని స్పష్టంగా 
గుర్తించలేదు. కొందరు విమర్శకు లపార్థం చేసుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం 
ముఖ్యమని భావించిన ఎ అంశాన్ని గురించియెనా ఆ (ప్రభుత్వాన్ని 
ప్రతిఘటించి మన పంతం నెగ్గించుకోగల శక్తియే స్వరాజ్యమని గాంధీజీ 
విశ్వాసం. “బలాధిక్యం గల ప్రభుత్వాన్ని నా ఇచ్చ ప్రకారం ప్రవర్తించేటట్లు 
నను నిర్భంధించగలిగితే చాలు. మేము విడిపోకపోయినా, అప్పుడు నను 
స్వతం(త్రుడి నన్నమాటే” అని గాంధీజీ అన్నాడు. అందుకే భఖిలాఫతును 
గురించి, పంజాబును గురించి మొదట (వ్రాసిన తీర్మానంలో ఆయన స్వరాజ్య 
ప్రసక్తి తీసుకురాలేదు. దానిలో భఖిలాఫతుతో పాటు స్వరాజ్యాన్ని గురించి 
కూడా చేర్చవలసినదని అనుచరులడిగితే, తన తత్వానుసారం అది 
తీర్మానంలో ఎటూ అంతర్లీనమై వున్నది గనుక, ఆయన అందుకు వెంటనే 
సమ్మతించాడు. 

గాంధీజీ 1921 శీతకాలంలో జరిగిన ఒక సమావేశంలో 
పాల్గొనలేదు. ఆయన ఆ సమావేశాన్ని చిన్నచూపు చూశాడు. ఆ సందర్భంలో 
గాంధీజీ వైఖరిని గురించి ఎన్నో ఊహాపోహలు చెలరేగాయి. రాజకీయమైన 
కోరికపట్ల గాంధీజీ విముఖత్వమే అందుకు కారణమని స్పాట్‌ భావించాడు. 
అప్పుడే నేను కూడా గాంధీజీకి జైలు నుంచి ఒక లేఖ వ్రాశాను. తొందరపడి 

14 


 —- తి గాంధీ తత్త్వము 


మనం పరిష్కారం కుదుర్చుకుంటే చాలినంత బలం మనం చూపకపోవడం 
వల్ల షరతులు మనకు పూర్తిగా అసంతృప్తికరంగా ఉంటాయని నేను 
(వాశాను. గాంధీజీ నాతో ఏకీభవించాడు. అప్పుడే ఒడంబడిక 
కుదుర్చుకుంటే, వెంటనే సమస్యలను తిరగదోడడానికి వీలులేదు గనుక 
సంయుక్తంగా స్వరాజ్యం కోసం తిరిగి ఆందోళన ప్రారంభించడానికి 
వీలయ్యేది కాదు. గాంధీజీ ఆ సమావేశంలో పాల్గొనక పోవడానికి వీలయ్యేది 
కాదు. గాంధీజీ ఆ సమావేశంలో పాల్గొనకపోవడానికి కారణం ఇదే కాని, 
స్వరాజ్యం పట్ల వైముఖ్యం కాదు. 


ఆయన మనకు సత్యాగ్రహాయుధాన్ని ప్రసాదించాడు. అది కేవలం 
విరోధి నెదిరించడానికే కాదు, స్వశిక్షణకు కూడా అనువైన ఆయుధం. అది 
వ్యక్తిగతమైన దౌర్భల్యాన్ని తొలగిస్తుంది. విప్లవతుల్యమైన నైతికావకాశాన్ని 
మనకు ప్రసాదిస్తుంది. 


అర్థ శతాబ్దం గడిచి, ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన తరువాత 
ఇంకా పయోగించడిమనే మాటను వాడడానికభ్యంతరం లేకపోతే, ఈ 
సత్యాగహాయుధంతో దక్షిణాఫ్రికాలో ఆదర్శవంతమైన (ప్రయోగం 
జరిగిందని అనవచ్చు. ఎక్కువగా తెలియని పేదప్రజలు బలవత్తరమైన శక్తిని 
ప్రతిఘటించడానికి అక్కడ సత్యా(గహోద్యమాన్ని సాగించారు. నియమావళి 
నుల్లంఘించిన సంఘటనలు లేనేలేవని చెప్పాలి. ఆ ఉద్యమం 
ఎనిమిదేళ్ళపాటు సాగింది. ఒక దశలో గాంధీజీకి పదహారు మంది 
అనుచరులే ఉన్నారు. కాని చివరకు దాదాపు ప్రజలందరూ ఉద్యమంలో 
చేరడం, ప్రభుత్వం నుంచి సంతృప్తి కరమైన షరతులను రాబట్టడం 
జరిగింది. 

మహత్తరమైన ఈ ప్రయోగాన్ని సింహావలోకనం చేస్తూ స్ర్పాట్‌ 
వ్రాసినట్టు, దీనివల్ల తన విధానాన్ని పాటించడంలో తనస్థపడే కడగండ్ల 
నెదుర్కొనడానికీ, నియమాలను పాలించడానికీ సామాన్యులైన పేదప్రజలకు 

15 


గాంధీ తత్త్వము 7" శ్రై——————— నా 


గల శక్తిపట్ల గాంధీజీకి అచంచలమైన విశ్వాసమేర్చడింది. ఈ విధానపు 
ప్రభావం పట్ల కూడా ఆయనకు తిరుగులేని నమ్మిక కుదిరింది. 


ఒక దేశంపై శత్రుసేనలు దాడి చేసినప్పుడు సత్యాగ్రహ విధానానికి 
గాని, గాంధేయ పద్ధతులలో (పతిఘటనకు గాని అవకాశముందా? 


ఉన్నదనే గాంధీజీ భావించాడు. 


దాడిచేసి అన్యాయంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుని, తన 
సైన్యపు మద్దతుతో పాలించే విజేత పరిపాలనకు బద్దులు కావడానికి 
ప్రజలందరూ నిరాకరించి, సంపూర్ణంగా సహాయ నిరాకరణాని కుద్యమించి, 
అవసరమైతే అసువులనైనా అర్పించడానికి సంసిద్దులై వారు కష్టాలను 
సహిస్తే, అప్పుడా విజేతగాని, అతడి సైన్యం గాని పరిపాలన సాగించలేదని 
గాంధీజి దృఢవిశ్వాసం. అయితే ఈ మార్గం కేవలం అసాధ్యం కాకపోయినా 
అతి కష్టసాధ్యమైనదని దేశాలు చిరకాలంగా భావిస్తూవచ్చాయి. అందుచేతనే 
అవి పశుబలాన్ని పశుబలంతోనే ఎదుక్కోవడం కోసం సదా సైన్యాల 
నాయత్తం చేసుకున్నవి. గాంధీమార్ల్గం బోధించే ఆమరణ సహాయనిరాకణ 
విధానం కన్న సైన్యాలను కూర్చుకోవడమే సులభమని (ప్రపంచంలోని వివిధ 
దేశాలు భావించాయి. తాను సూచించే అహింసాయుత (ప్రతిఘటన 
విధానంతో సాధించరాని లక్ష్యమంటూ లేదని, దాని శక్తి అమేయమని 
గాంధీజీ అభిప్రాయం. దురాక్రమణ గావించిన సైన్యంతో, దాని 
నాయకులతో ఎవ్వరూ సహకరించకపోతే, ఆజ్ఞలను పాలించకపోతే, వారికి 
ఆహార పానీయాలను సమకూర్చడం కోసం పాటుపడడానికంగీకరించపోతే 
అప్పుడాసైన్యం విఫలం చెంది, తన ప్రయత్తాన్ని వివరించుకోక తప్పదని 
గాంధీజీ నమ్మకం. అయితే ఏ జాతికైనా ఈవిధంగా పూర్తిగా 
అహింసాయుతంగా (ప్రతిఫుటించడానికి కావలసినా స్థెర్యమూ, 
దీక్షాతత్సరతా లేకపోతే, ఆ జాతి విజేత పరిపాలనకు పూర్తిగా అసమ్మతంగా 
లేదన్నమాట. స్వపరిపాలన గాని, ఆ పేర చలామణీ అయ్యే ప్రభుత్వమే గాని 

16 


PE గాలీ తత్త్వము 
తమకు కావాలని వారు మనసార వాంఛించడం లేదన్న మాట. నిజంగా 
వారు పర ప్రభుత్వానికి సమ్మతి చూపనివారైతే, అంతకంటే చావే 
మేలనుకుంటాడు. ప్రజలందరూ ఏకమై ప్రతిఘటించిననాడు వారి ఉద్యమం 
విజయవంతమై తీరుతుంది. ఈ విధంగా స్వయంగా ఎన్ని కష్టాలనైనా 
భరిస్తూ కేవలం అహింసాయుతంగానే (ప్రతిఘటించగల శక్తి (ప్రజలకు 
లేనినాడు బలప్రయోగంతో (ప్రతిఘటించడానికి ఆయన సమ్మతిస్తాడు. 
అయితే హింసాత్మకమైన ప్రతిఘటనలో విజయం చేకూరేది కేవలం ధర్మానికి 
కాదు. ఎవరికెకువ పశుబలముంటే వారికే విజయం లభిస్తుంది. 
అహింసాయుతమైన (ప్రతిఘటన సంగతి వేరు. ప్రజలందరూ ఆమరణ 
దీక్షతో అహింసాయుతంగా ప్రతిఘటిస్తే వారికి విజయం చేకూరండం 
తథ్యం. అప్పుడు పశుబలానికి గాక ధర్మానికి విజయం చేకూరుతుంది. 


గాంధీజీ తత్త్వమిది. సత్యాగ్రహం సాధించలేని లక్ష్యమేదీ లేదని 
ఆయన దృఢ విశ్వాసం. 


దుర్మార్గాన్ని ప్రతిఘటించడం మానవుని కర్తవ్యమని గాంధీజీ 
అభిప్రాయం. దుర్మార్గాన్ని ప్రతిఘటించవద్దని టాల్‌స్థాయ్‌ బోధించాడు. 
ఏసుక్రీస్తు కూడా ఆవిధంగానే బోధించాడు. కాని ప్రతిఘటించకపోవడం 
కాదు, సహాయ నిరాకరణ విధానంతో (ప్రతిఘటించాలని, అప్పటికీ 
లొంగకపోతే శాంతియుతంగా దుర్మార్గాన్ని ప్రతిఘటించి తీరాలని గాంధీజీ 
బోధించాడు. దుర్మార్గాన్ని ప్రతిఘటించకుండా వదిలివేయడం కాదు, దానికీ 
లొంగకపోవడం వల్ల కలిగే కష్టాలన్నిటినీ సహిస్తూ శాంతియుతంగా దానిని 
(ప్రతిఘటించాలి. చెడుగును చెడుగుతో (ప్రతిఘటించకూడదని, దానిని 
వ్యతిరేకగుణమైన మంచితో చెడుగును పరిహరించాలని ఏసుక్రీస్తు చేసిన 
బోధనే టాల్‌స్తాయ్‌ అనుసరించాడు. చెడుగుకు లోబడకపోవడం వల్ల కలిగే 
కష్టాలను సహించడం గాంధీజీ బోధించిన అహింసాయుత (ప్రతిఘటనలో 
ముఖ్యం. తనకు సమ్మతం కాని దానితో తలపడవలసివచ్చినప్పుడు పౌరుని 


కర్తవ్య మిదేనని అమెరికా దేశపు మేధావి థొరో ప్రవచించాడు. గాంధీజీ ఈ 
TE 


గాంధీ తత్త్వము థి _—————— 
విషయంలో పూర్తిగా థొరో బోధననుసరించాడు. 


దుర్మార్గాన్ని (ప్రతిగటించరాదనే క్రైస్తవ మతబోధకూ, గాంధీజీ 
రూపొందించిన సత్యాగ్రహ విధానానికీ తాత్వికంగా సాన్నిహిత్యం చాలా 
వున్నప్పటికీ, ఈ రెండు పద్ధతుల మధ్యనున్న ఈ as దృష్టిలో 
ఉంచుకోవాలి. 


సమన్వయం 


గాంధీజీ మతాచారాలకు విముఖుడు కాడు. కాని అంతగా ముఖ్యం 
కాని అంశాలకు సంబంధించినంతవరకే ఆయన ఆచారాలకు ఆలోచనతో 
నిమిత్తం లేకుండా పాటించేవాడు. ముఖ్యాంశాలను తరచి తరచి చూచి తన 
బుద్ధికి అవి ఆచరణయోగ్యమని నమ్మిక కుదిరితేనే వాటి నామోదించేవాడు. 
తన బుద్ధికి సరియెనవని తోచకపోతే అతి ప్రాచీన శాస్త్రాల ప్రమాణాన్ని 
కూడా తాను లెక్క్చచేయనని ఆయన అన్నాడు. అవధులెరుగని ఈ 
స్వాతంత్ర్యం ముఖ్యాంశాల విషయంలోనే ప్రదర్శించాడు. ఇతరాచారాలకు 
సంబంధించినంత వరకు అవి వ్యక్తుల నిశ్చితాభిప్రాయాలకు గాని, నైతిక 
సూత్రాలకు గాని వ్యతిరేకంగా లేకపోతే, వాటిని పాటించడంలో సమాజపు 
కట్టుబాటును గౌరవించాలని ఆయన భావించాడు. 


గాంధీతత్త్వాన్ని పాఠశాలలోని ఆటల పోటీలలో పిల్లవాడే 
మూడుకాళ్ళ పరుగుపందెంతో పోల్చవచ్చు. తన జీవితంలో ఆచరణతో 
ముడిపడి వుండడం వల్ల ఆయన ఊహలు నిదానంగా ముందుకు సాగేవి. 
నిజ జీవితంలో తానాచరించి చూడని ఏ సిద్ధ్దాంతాన్నీ ఆయన ఇతరులకు 
బోధించేవాడు కాడు. స్వయంగా ఆచరించడమనే అవరోధం లేనందువల్ల 
ఇతరుల ఊహలు శరవేగంతో ముందుకు దూసుకుపోయేవి. తాను బోధించే 
అంశాలన్నిటిసీ స్వయంగా జీవితంలో అనుసరించాలని ఆయన కోరి 
యేర్పరచుకున్న నియమం ఆయన ఊహల స్వైరవిహారానికాటంకంగా 

18 


క గాంధీ తత్వము 
ఉండేది. గాంధీజీని గురించి భారతీయ విద్యాభవన్‌ సంస్థ (ప్రచురించిన 
పుస్తకానికి ఆదర్శవాక్యంగా రచయిత శ్రీ చం[ద్రశంకర శుక్లా గీక్‌ తత్వజ్ఞుడైన 
ఎపిక్టెటస్‌ సుభాషితాన్నే ఎంచుకున్నాడు. అది ఆ సందర్భాని కత్యంత 
సమంజసంగా, భావోద్దీపకంగా వుంది. “ఒక సిద్దాంతాన్ని వ్యక్తి అనుదినం 
తన జీవితంలో అనుసరిస్తూ సదా దానిని పాటిస్తేనే గాని అది అతనిది 
కావడం సులభసాధ్యం కాదని మీరు గుర్తించాలి” అని ఎపిక్టెటస్‌ అన్నాడు. 
గాంధీజీ తన సిద్ధ్దాంతాలనన్నిటిసీ ఈ విధంగా నిజజీవితంలో ఆచరించి 
చూపాడు. ఆయన తత్త్వంలోనూ, జీవితంలోనూ కానవచ్చే విశిష్టత అదే. 


అన్ని మతాలూ దైవదత్తమైనవేనని, ఏయే జాతుల వారి కోసమేయే 

మతా లుద్దేశింపబడినవో, వారికి సంబంధించినంత వరకు అవి సత్యమైనవీ, 

అసవరమైనవీ నని గాంధీజీ విశ్వసించాడు. అదే ఆయన బోధించాడు. మన 
మందరం వివిధ మత(గంథాలను వాటి ననుసరించే వారి దృక్పథాలన ఉంచి 
చదువగలిగితే, మౌలికంగా అన్నీ ఒకటే నని, అన్నీ సత్యమైనవేనని 
గుర్తించడం జరుగుతుంది. గాంధీజీ 1914 మార్చి నెలలో ఒక యూదుజాతి 
స్త్రీకి జాబు వ్రాస్తూ, “నీవు హిందూమతాన్ని స్వీకరించనక్కర లేదు. యూదు. 
మతాన్ని చిత్తశుద్దితో పాటిస్తే చాలు. యూదుమతం నీకు తృప్తికరంగా 
లేకపోతే మరేమతమైనా ఎక్కువ కాలం నీకు సంతుష్టిని కలిగించలేదు. 

యూదు మతాన్నే అనుసరిస్తూ ఇతర మతాలలోని మంచిని నీవు (గ్రహించడం 
మేలని నా సలహా” అని సూచించాడు. 


[కైస్తవులు, యూదులు, మహమ్మదీయులు, బౌద్యలు, 
జొరాష్టీయనులు, హిందువులు - ఏ మతస్థులైనా కానివ్వండి, సత్యం కోసం 
మరొకచోట అన్వేషించక, ఇతరుల విశ్వాసాలను చెదరగొట్టి వారిని తమ 
మతంలో కలుపుకోవడానికి ప్రయత్నించక, అందరూ ఇతోధికంగా తమ 
మత ధర్మాలను చిత్తశుద్దితో పాటించడం [్రేయస్మరమని గాంధీజీ 
అభిప్రాయం. (ప్రతి వ్యక్తికీ తాను జన్మమెత్తిన మతంలోనే అవసరమైన సత్యం 
లభిస్తుందని ఆయన భావించాడు. గాంధీజీ మతాలను గురించి వ్యక్తం చేసిన 

19 


గాంధీ తత్వము @ి———— — — — —  — — — _—_— — mmm 


ఈ అభిప్రాయాన్ని నేను ప్రస్తావించినప్పుడు కొందరు నాతో వాదించారు. 
“మీరు చెప్పే మాట సరేగాని, సత్యాన్ని స్వార్థంతో మేమే దాచుకోక 
ప్రపంచంలోని దేశదేశాల ప్రజలకు చాటి చెప్పవలసినదని (క్రీస్తు మమ్ముల 
నాదేశించాడు. ఇది క్రైస్తవ మతంలో ఒక ముఖ్యాంశం. మేము అవశ్యం 
పాటించవలసిన విధి. అయినప్పుడు మేము మా కర్తవ్యాన్ని ఎట్లా 
విస్మరించగలం?” అని కెస్తవులంటారు. మహమ్మదీయులు కూడా ఈ 
విధంగానే వాదిస్తారు. “అన్ని మతాలూ సత్యమైనవేనని మీ హిందూమత 
(గంథాలు ఘోషిస్తున్నవి గనుక ఇతరులను మీ మతంలో కలుపుకోవలసిన 
అసవరం మీకు లేదు. కాని సత్యాన్ని (ప్రపంచంలో అన్ని జాతుల ప్రజలకు 
అందించవలసినదని మా (ప్రవక్త ఆదేశించాడు. గనుక మేము మీవలె 
ఉపేక్షించడానికి వీలుకాదని వాళ్ళంటారు. చూడటానికిది సమంజసమైన 
వాదంగానే కనిపిస్తుంది. చర్చల ద్వారా గాని, మరొక విధంగా గాని ఇతరుల 
మత విశ్వాసాలను చలింపజేయరాదన్న గాంధీజీ బోధనకిది ఖండనగా కూడా 
సరియెనదిగానే తోస్తుంది. కాని భక్తిపరులైన క్రైస్తవులూ, మహమ్మదీయులూ, 
తదితరులూ సత్యాన్ని నలుగురికీ చాటి చెప్పవలసినదన్న ఆదేశాన్ని తమ 
భక్తికి అవగాహనను కూడా జోడించి పరిస్తే, దాని అంతరార్థం వారికి 
స్ఫురించగలదు. వారిని బోధించవలసినదని మత(గంథాలు శాసించేది 
విశ్వజనీనమైన సత్యాన్ని. అంతేగాని నిర్దిష్ట పరిసరాలలో ఆ సత్యాన్ని 
సంరక్షించడానికి దానిచుట్టూ ఎర్పడిన ఆచారాలనూ, అ(ప్రధానమైన ఇతర 
వివరాలనూ కాదు. క్రీస్తూ మహమ్మదు ప్రవక్తా చేసిన బోధలను దీక్షా 
తత్సరతతో, విశాల దృష్టితో పరిస్తే, nm BD (ప్రచారం 
చేయవలసినదన్నారో, ఎవరిదగ్గర చెయ్యవలసిన దన్నారో అర్థమవుతుంది. 
ఐహిక సంపదల కన్న ఆధ్యాత్మికౌన్నత్య్వం అధిక (ప్రశస్తమైనదని, ఈ జగత్తును 
పరాత్సరుడు పాలిస్తున్నాడని, ఆయన శాసనాన్ని ధిక్కరిస్తే వినాశనం 
తప్పదని - ఈ సత్యాన్ని తెలియనివారికి బోధించవలసినదని ప్రవక్తలు తమ 
శిష్యుల నాదేశించారు. వారి ఆదేశం నమ్మిక లేని వారికి మతవిశ్వాసాన్ని 
20 


F———— న పట రై౦్ర ధీ తత్ర 
బోధించవలసినదని. అంతేగాని నమ్మకమున్న వారి విశ్వాసాన్ని 
చెదరగొట్టవలసినదని కాదు. దేవుడే లేడనే వారిలో దైవం పట్ల విశ్వాసం 
కలిగించడమే వారి ఆదేశపు లక్ష్యం. |కైస్తవ సువార్తలలో (గంథస్థమైన క్రీస్తు 
బోధనను గాని, ఖురానులో (గ్రంథస్థమైన మహమ్మద్‌ ప్రవక్త బోధనను గాని 
సమ(గంగా, వృదయ పూర్వకంగా పాటించేవారికి కూడా 
మతాంతరీకరణానికి గాందీజీ చెప్పిన అభ్యంతరం తప్పక వర్తిస్తుంది. వారి 
బోధ తాము విన్న సందేశాన్ని నలుగురికీ వినిపించవలసినదని. ఆ సందేశం 
చుట్టూ ఎర్పడిన వ్యవన్గను మరింత పెంపొందించడానికి 
ప్రయత్నించవలసినదని కాదు. 


“అన్ని మతాల (ప్రవక్రల పట్ల, బుషుల పట్ల నాకు 
పూజ్యభావమున్నది. ఇందుకు నన్ను దూషించేవారిపై కోపం తెచ్చుకోకుండా 
నిగ్రహించుకోగల శక్తిని ప్రసాదించ వలసినదని నేను దైవాన్ని ప్రార్థిస్తా” నని 
గాంధీజీ తరచుగా అంటూ ఉండేవాడు. 


డాక్టర్‌ రాధాకృష్ణన్‌ నుడివినట్లు గాంధీజీ మతం హేతుబద్ధమైనది, 
నైతికమైనది. తన బుద్ధికి సరియెనదని తోచని విశ్వాసాన్ని గాని, తన 
అంత:కరణానికి సమ్మతం గాని మతవిహితమైన కర్మను గాని ఆయన 
పాటించలేదు. అయితే మొండిపట్టుదల గల వ్యక్తులు తమకు కలిగిన ప్రతి 
సంకల్సాన్నీ అంత: కరణ ప్రబోధంగా భ్రమించరాదని గాంధీజీ పలుమారులు 
హెచ్చరించాడు. నిజానికి పూర్తిగా క్రమశిక్షణకు కట్టుబడి పవిత్ర జీవితం 
గడిపే వ్యక్తికి మాత్రమే తన అంత:కరణాన్ని అనుసరించి కృషిచేస్తున్నానని 
చెప్పే హక్కుంటుందని గాంధీజీ స్పష్టంగా చెప్పాడు. 

ఈ విధంగా గాంధీజీ మతాన్ని హేతువాద దృష్టితో చూచినా, 
హిందూమత (గంథాలపట్ల ఎనలేని భక్తిభావాన్ని ప్రదర్శించడానికి ఆయన 
దృక్పథం అడ్డురాలేదు. కాని ఆయన ఆ (గంథాలకు తన హేతువాదాని 
కనుకూలంగా అర్థం చెప్పేవాడు. రామాయణ భారతాలు ఉదాత్త ధర్మ 

21 


గాంధీ తత్వము త ——————————హ— — —ె 


ప్రబోధం కోసం వెలసిన అన్యాపదేశ కావ్యాలని, రాముడు దైవానికొక పెరని 
ఆయన భావించాడు. 


కమ్యూనిస్టులు _ “బూర్జువాగుణా”లని వర్ణించేవాటినే గాంధీజీ 
ఆచరించాడు, ఇతరులకు బోధించాడు. స్వయంగా ఆచరించి చూపడమే 
ఆయన ప్రచార సాధనం. అందుకే అది అత్యంత ప్రభావాన్వితమైనది. ఈ 
గుణాల నవలంబించడానికి తోడ్చడే అంశాలను ఆయన ప్రాచ్య, పాశ్చాత్య 
సంస్కృతుల నుంచి (గ్రహించి చక్కగా మేళవించాడు. తనకు తెలియకుండానే 
ఆయన క్రైస్తవ, హిందూ మతాల మధ్య సమన్వయాన్ని సాధించాడు. 
తరువాత, కైెస్తవమతంలో నుంచి తాను స్వీకరించిన అంశాలన్నీ 
హిందూమతంలోనే నెలకొని వున్న సంగతిని ఆయన గుర్తించి, వాటిని 
తదనుగుణంగా వ్యాఖ్యానించాడు. 


గాంధీజీ హిందూమతాన్నే గాఢంగా అంటిపెట్టుకొని వుండడానికి 
కొంతవరకు దృశ్యాద్భృశ్యంగా తిలక్‌ ప్రభావం కారణం కావచ్చు. ఆయనను 
క్రైస్తవమత ప్రభావానికి లోనైన హిందువుగా పేర్కొనవచ్చు. మదరాసులో 
1897లో వివేకానందస్వామి మాతో మాట్లాడుతూ, “బ్రైహ్మసమాజ సభ్యులా! 
వారు |కైస్తవమతంలోని యూనిటేరియన్‌ చర్చిలో బయటికి వెల్లడికాని 
సభ్యులు” అని వర్ణించాడు. 


గాంధీజీ యోగసమాధివంటి ఆధ్యాత్మికానుభూతిని పొందలేదు, 
పొందినట్లు చెప్పుకోనూ లేదు. గాంధీజీ యోగసాధన చేశాడని కొందరు - 
ముఖ్యంగా పాశ్చాత్యులను కుంటారు. యోగానికి శాగ్త్రసంబంధమైన అర్థం 
కాక, సర్వకర్మలలోనూ సంయమం కలిగి 'వుండడమనే అర్థం చెప్పుకుంటే, 
ఆయన నిశ్చయంగా యోగసాధన చేశాడని చెప్పవచ్చు. 


ఆత్మ నిగ్రహం ద్వారా ఆయన తన కోర్మెల నన్నిటినీ పేదలకు 

సేవచేయాలనే ఒక్క కోరికగా పరివర్తనం చేసుకున్నాడు. సత్యమే తన 

జీవితాన్ని శాసించే ఏకైక ధర్మమని నిర్ణయించుకున్నాడు. దైవంపై పరిపూర్ణ 
22 


rr sD 
విశ్వాసమూ, కష్టాలలోనూ, నిస్ఫృహ చెందినప్పుడూ శరణాగతి భావమూ 
ఆయనకు శక్తినిచ్చాయి. 

అహింసా సిద్దాంతాన్ని మనం ధర్మశాస్త్రసూత్రంగా తప్పుగా అర్థం 
చేసుకోకూడదు. గాంధీజీ నేలవిడిచి సాముచేసే వ్యక్తికాడు. “తెలిసికాని, 
తెలియక కాని మనిషి నిత్యజీవితంలో హింస చేయకుండా ఒక్కక్షణం కూడా 
జీవించలేడు. అందువల్ల తన కర్మ్శలన్నింటినీ కరుణా దృష్టితో కొనసాగిస్తే, 
అహింసా |వ్రతాన్ని పాలించడమే అవుతుంద”ని గాంధీజీ అన్నాడు. మనస్సే 
అహింసకు పీఠం. అహింసావాది ఒకప్పుడు చంపడానికైనా 
అవకాశమున్నది కాని ద్వేషించడానికెన్నటికీ అవకాశం లేదని (స్పాట్‌ అనే 
రచయిత సాహసించి చేసిన వ్యాఖ్య సమంజసమైనదే. అహింసా సూత్రం 
కన్న కరుణ ఇంకా స్పష్టంగా బోధపడుతుంది. కరుణను, (ప్రేమను జీవిత 
ధర్మంగా అవలంభించ వలసినదని గాంధీజీ అర్థించాడు. (బిటిష్‌ 
ప్రభుత్వంతో పోరాడడానికొక ఆయుధంగా గాంధీజీ అహింసను 
బోధించాడు. తాను పాటించాడు. అయితే అహింస (ప్రయోజనం ఆ 
పోరాటినకే పరిమితం కాలేదు. అది కేవలం సమరం సాగించడానికి 
మార్గమే కాదు. శాంతిని పెంపొందించడానికీ, జీవించడానికీ అహింస 
ఆదర్శమార్గమే. “అహింసా” శబ్దం కన్న “కరుణ, ఢథ్రుమి అనే పదాలెక్కువ 
భావస్ఫోరకమైనవి. 


నాగరికతను గురించి గాంధీజీ పూర్తిగా సనాతన హిందూ 
దృక్పథాన్ని (ప్రకటించాడు. నాగరికత అంటే అవసరాలను ఎక్కువ 
అనుకొవడం" కాదు: బుద్ధిపూర్వకంగా, స్వచ్చందంగా అవసరాలను 
పరిమితం చేసుకోవడమే నాగరికత అని ఆయన భావించాడు. అవసరాలను 
తగ్గించుకోవడంలోనే నిజంగా సుఖమున్నది. సేవచేసే శక్తి అందువల్ల 
పెరుగుతుంది. గాందీజీ బోధించిన ఈ మాటను స్వరాజ్యం వచ్చాక 
మరచిపోవడం జరిగింది. ఎవరో కొద్దిమంది అనుచరులు మాత్రం 


కాలంతోపాటు మారక ఇంకా ఆ బోధనననునరించడానికి 
23 


గాంధీ తత్త్వము త — 


యత్నిస్తున్నారనుకోండి. పారిశ్రామికాభ్యుదయం కావాలని నెహ్రూ తదేక 
దీక్షతో ఘోషిస్తూ కృషి చేయడంతో స్వాతంత్ర సమరకాలంలో గాంధీజీ 
చేసిన బోధ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇట్లా జరుగుతుందని (స్పాట్‌ 
ముందుగానే ఊహించాడు. 


గాంధీజీ ప్రాతలలోనూ, ప్రసంగాలలోనూ భారతప్రజల ధర్మ, 
సంస్కృతులకూ, పాశ్చాత్యుల నుంచి మన దేశంలోని ఇతర మేధావులతో 
పాటు ఆయన (గ్రహించిన ఆధునిక భావాలకూ ఫల(ప్రదమైన సమన్వయం 
గోచరిస్తుంది. ఆయన అభిప్రాయాలు ప్రయోజన కరమైనవి. కేవలం మొండి 


సిద్దాంతాలు కాదు. 


గాంధీజీ ఆధ్యాత్మిక చింతగలవాడే కాని, ఆయనకు కేవలం 
శాస్రాధ్యయనం లోనూ, తాత్త్విక చర్చలలోనూ ఆసక్తిలేదు. అన్నిటిని మించి 
ఆయన నైతిక దృష్టికి ప్రాధాన్య మిచ్చాడు. నీతిని గురించి ఆయన 
అభిప్రాయాలు సామాన్య ప్రజలకు కూడా సులభంగా బోధపడతాయి. 
రాజకీయవేత్త గానూ, సంస్మర్తగానూ ఆయన తన కార్యకలాపాలను ఎంతో 
నేర్పుగా, అనుభవ పూర్వకంగా, సమ(గం గా కొనసాగించాడు. 


క్రియారూపంలో పరహితానికై పాటుపడడం, అవసరమున్న 
వారందరికీ సేవచేయడం, కేవలం సంప్రదాయం కన్న అంత:కరణానికే 
ప్రాధాన్యమివ్వడం. జ్ఞానం కన్న సీత్రీ, విశ్వాసమూ, సత్మర్శ్మలూ ముఖ్యమని 
భావించడం. (బ్రహ్మచర్యాస్నీ కఠోరనియమ నిష్టాయుక్తమైన జీవితాన్నీ 
ఉత్తమమని ఎంచడం-ఈ అంశాలన్నీ క్రైస్తవ మతానికీ, హిందూ 
మతంతోపాటు ఇంకా ఎన్నో ఇతర మతాలకూ సమాన ధర్మాలే. ఐనా 
క్రైస్తవులు మాత్రం ఇవి కేవలం క్రైస్తవ ధర్మాలని విశ్వసిన్తారు. అన్ని 
మతాలలోనూ కనిపించే ఈ అంశాలను తమిళబుషి తిరువళుళవార్‌ 
ముఖ్యమైనవిగా (ప్రబోధించాడు. ఆయన క్రీన్తుశకం మొదటి 
శతాబ్దంలో ఉన్నాడని కొందరంటారు. |కైస్తవ మత ప్రభావం వల్లనే 

24 


mT క గంప తత్త్వము 


తిరువళ్ళువార్‌ ఈ ధర్మాలను ప్రబోధించాడని కొందరు (ప్రముఖ బ్రిటిష్‌ 
మిషనరీలు భావించారు. వారి ఊహ అసంగతమైనది కావచ్చు. కాని 
గాంధీజీ ఈ ధర్మాలకు ప్రాధాన్యమివ్వడానికి కారణం క్రైస్తవ మతమూ, 
గ్రంథస్థమైన క్రైస్తవ మతాచార్యుల చరిత్రా ఆయనను ప్రభావితం 
చెయ్యడమేనని [స్పాట్‌ (వ్రాసిన మాటను మనం కొట్టివెయ్యలేము. 
ఎందుకంటే గాంధీజీని కైస్తవమతమూ, టాల్‌స్థాయ్‌ రచనలతోసహా 
పాశ్చాత్య సాహిత్యమూ అత్యధికంగా ఉత్తేజితం చేసినమాట వాస్తవమే. 
హిందూ మత (గ్రంథాలను ఆయన క్షుణ్ణంగా చదవలేదు. కేవలం 
సం(ప్రదాయవాది కాడు. (క్రైస్తవమతం నుంచి ఆ మతాచార్యుల రచనల 
నుంచి గాంధీజీ తనకు నచ్చిన భావాలను యథేచ్చగా (గహించాడు. ఆ 
భావాలు హిందూమతం బోధించే ధర్మాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నవని 
గుర్తించి, ఆయన వాటిని హిందూ ధర్మ సూత్రాలు గానే జన సామాన్యంలో 
వచారం చేశాడు. అందువల్ల ఆయన వారిని వూర్తిగా 
సనంస్కరించలేకపోయినా, వారికి మాతం ఆదర్శ పాఠతుడై 
మహాత్ముడయ్యాడు. 

గాంధీజీ చేతలను బట్టి గాక కేవలం ఆయన అన్న మాటలనే 
ఆధారంగా చేసుకుని మనం ఆయనను గురించి అభిప్రాయాల 
నేర్పరచుకోవడం సమంజసం కాదేమో. ఎందుకంటే, నిజంగా 
జరిగినదేమైనప్పటికీ, ఆయన ఇతర (ప్రభావాలకూ, ఆధునిక ధోరణులకూ 
లోనుగావడం కన్న హిందూమతం మీదనే పూర్తిగా ఆధారపడాలని 
అభిలషించాడు. అంతేకాదు, ఆయన విశిష్టత సువిదితమైనది గనుక, 
ఆయనను గురించి (ప్రజలు పాక్తికదృష్టితో తమ అభిప్రాయాలను వ్యక్తం 
చేస్తారు. (క్రైస్తవ మత ప్రభావమే ఆయన విశిష్ట గుణాలకు కారణమని 
కైస్తవులంటారు. ఆయన ఊహలను, నిశ్చయాలను తమ ధార్మిక, నైతిక 
సూత్రాలే రూపొందించినవని హేతువాదానుయాయులూ, ఆధునికులూ 


చాటుతారు. నిజం తేల్సాలంటే, జీవితాన్ని గురించి గాంధీజీ సిద్దాంతాలపట్ల 
25 


గాంధీ తత్త్వము ధూమ 


సనాతన హిందువుల వైఖరి యేమిటో గమనించాలి. ఆయన సిద్ధాంతాలకు 
మొత్తం మీద వారు విముఖులే కాని, రాజకీయ రంగంలో ఆయన సాధించిన 
విజయానికీ, పొందిన (ప్రజాభిమానానికీ వశులై ఆయనను 
ఖండించలేకపోయారు. మొత్తం మీద సాంప్రదాయిక హిందూమతం నుంచి 
కొన్ని మౌలికమైన విశ్వాసాలాయనకు పుట్టుకవల్ల అలవడినప్పటికీ, ఆధునిక 
భావాల (ప్రభావం గాఢంగాపడి ఆయన దృక్పథాన్ని రూపొందించిందని 
నేననుకుంటాను. సామాన్య ప్రజల మధ్య ఆయన కృషి చేయవలసివచ్చింది. 
వారిలో కలిసిపోతేనే గాని వారిని సంస్కరించడానికి వీలు కాదు. అందువల్ల 
ఆయన తన సిద్దాంతాలకూ, (ప్రవర్తనకూ హిందూమతంలో ఆమోద 
ముద్రనిచ్చే ఆధారాలను గుర్తించి తాను నూటికి నూరుపాళ్ళు హిందువుగానే 
ఈ పనులను చేస్తున్నట్టు విశ్వసించాడు. ప్రజలు కూడా అట్లాగే భావించారు. 
దైవం, దైవకృప ఆయనకు ఏకైక రక్ష దైవం పట్ల అంతటి అచంచల 
విశ్వాసం గల వ్యక్తి సంప్రదాయ విరుద్ధమైన అభిప్రాయాలను కొన్నిటిని 
ప్రకటించినా, అతడిని సనాతన హిందూమతావలంధిగానే పరిగణిస్తారు. 
మొత్తం మీద ఆయన తన నైతిక సిద్దాంతాల నన్నిటినీ హిందూమతం నుంచి 
గాక, క్రైస్తవమతం నుంచీ, వర్తమాన పాశ్చాత్య నైతిక విశ్వాసాల నుర 
(గహించాడనీ, హిందూమతం కూడా వాటిని సమర్థించడం మా(త్రమే 
జరిగిందనీ చాలా మంది అనే మాటను కాదనలేము. అయితే ఆయన 
హిందువుగా పుట్టి పెరిగాడు గనుక, హిందూమత (ప్రభావమే 
అతిముఖ్యమైనదనే మరికొందరి వాదాన్ని కూడా ఖండించడం కష్టమే. 
భగవద్దీతాగ్రంథంతో తన అనుబంధాన్ని గురించి ఆయన స్పష్టంగా 
వెల్లడించిన అభిప్రాయాన్ని కూడా నిరాకరించ డానికి వీలులేదు. ఆయన 
పురాణాలను అన్యాపదేశ గాథలుగా భావించాడు. అయినా ఆయన 
సగుణోపాసనకు సమ్మతించాడు. ముఖ్యంగా శ్లేశాల నెదుర్మొన్నప్పుడు 
దైవాన్ని గుణ రూప సహితునిగానే ఊహించుకున్నాడు. ఏవిధంగా చూచినా 
గాంధీజీ సనాతనవాది కాడు. సంప్రదాయాలమీదకన్న ఆధునిక దృక్పథం 
26 


అట రె రిఫీ తత్వమే 
మీదనే ఆయన ఎక్కువ మొగ్గు చూపాడు. అయినా ఆయన తన నవీన 
భావాలను సంప్రదాయాలను ముసుగులో కప్పి అవి సనాతనమైనవేనని 
స్ఫురింపచేశాడు. 


'సత్యం' అనే మాటకు లోకంలో వ్యాప్తిలో ఉన్న అర్థం కన్న విశేషమైన 
అర్థాన్ని మనసులో ఉంచుకుని గాంధీజీ ఆ మాటను ప్రయోగించటం వల్ల 
చాలామందికి ఆయన అభిప్రాయం స్పష్టంగా తెలియలేదు. అనుభవానికీ, 
సిద్దాంతాలకూ మధ్యనుండే పరస్పర సంబంధాన్ని గాంధీజీ “సత్యిమన్నాదడు. 
ఆయన దృష్టిలో నైతిక సూడత్రాలన్నింటి కలయికయే సత్యం. అందుకే 
గాంధీజీ “సత్యమే దైవ” మన్నాడు. 


గాంధీజీ కొంతవరకు టాల్‌ స్థాయ్‌ సిద్దాంతాల ననుసరించాడు 
గాని, అసంభవమైన దానిని సాధించాలనే ఉద్దేశం ఆయనకు లేదు. 
వ్యత్యాసాలను ఆయన టాల్‌స్థాయ్‌ కన్న ఎక్కువ సహనదృష్టితో చూశాడు. 


మనిషి చేతులు పెరిగిన పరిసరాల మీదనే ఆధారపడతాయనే 
నిరర్థక వాదాన్ని గాందీజీ విశ్వసించలేదు. జరుగుతున్న సమస్తం ఇదివరకే 
నిర్గీతమైదని, విధి అనుల్లంఘ్య మనే వాదాన్ని కూడా ఆయన 
అంగీకరించలేదు. పురుష ప్రయత్నం, దైవం జోక్యం - ఈ రెండింటిలో 
ఆయనకు నమ్మకముంది. మన కర్థం కాకపోయినా ఈశ్వరేచ్చయే 
అనుసరించదగిన ధర్మమని ఆయన ఎప్పుడూ అంటూవుండే వాడు. సత్యమే 
దైవమని, దైవం ధర్మమేనని ఆయన తరచుగా అనేవాడు. ఈ మాటలు 
క్లిష్టమైన ఒక ధార్మిక సిద్ధాంతాన్ని తేలికగా, సంగ్రహంగా సూచిస్తాయి. 
వయస్సు పై బడుతున్న కొద్దీ ఆయన ఈ సిద్ధాంతాన్ని కొంతవరకు 
మార్చుకున్నాడేమోనని నేననుకుంటాను. పరిసరాలను పూర్తిగా 
అతిక్రమించడానికి తోడ్పడే ఆత్మ నిగ్రహంలో ఆత్మోద్ధరణంలో ఆయనకు 


ద్భఢ విశ్వాసం ఉండేది. 


ప్రేమయే మనిషికి నచ్చజెప్పడానికీ, వశం చేసుకోడానికీ సాధనం. 
yap 


గాంధీ తత్త్వము టాం 


ద్వేషం కాదు. విత్తనాల నుండి చెట్లు మొలిచినట్లు సాధనాల నుండి 
ఫలితాలంకురిస్తాయి. మనుష్యులు స్వాభావికంగా మంచివారే. చరిత్ర 
కమ్యూనిస్టులన్నట్లు కేవలం ఆర్గిక కారణాలవల్ల వరాల మధ్య కొనసాగే 
స) లి (౧) cy ౧ 
కలహం కాదు. గాంధీజీ సూచనలపై 1934 జూన్‌ 18 నాడు బొంబాయి 
నగరంలో కాంగైెస్‌ వర్చింగ్‌ కమిటీ ఈ (క్రింది తీర్మానాన్ని ఆమోదించింది : 
“వర్గాల మధ్య పోరాటమనీ, వ్యక్తిగతమైన ఆస్తులను బలవంతంగా 
గుంజుకోవడమనీ ఇటీవల జరుగుతున్న అధిక ప్రసంగాల దృష్ట్యా కాంగ్రెస్‌ 
వారికి కరాచీ తీర్మానాన్ని జ్ఞప్తికి తేవలసిన అవసరం కనిపిస్తున్నది. కొన్ని 
w= వత 

మూలసూ[తాల నుద్దాటించిన ఈ తీర్మానంలో ఎక్కడా న్యాయమైన కారణం 
లేకుండా గాని, నష్టపరిహారం చెల్లించకుండా గాని వ్యక్తిగతమైన ఆస్తులను 
స్వాధీనం చేసుకోవాలనే ప్రస్తావన లేదు. వర్గ కలహాలను ఈ తీర్మానం 
సమర్థించలేదు. వర్గ కలహాలూ, బలాత్మారంగా ఆస్తులను స్వాధీనం 
చేసుకోవడమూ కాంగగెస్‌ అనుసరించే శాంతియుత విధానానికి 
వ్యతిరేకమైనవని వర్శింగ్‌ కమిటీ భావిస్తున్నది.” 


సంపద అందరికీ సమానంగా పంపిణీ కావడం ఏనాటికైనా 
సాధ్యమవుతుందని గాంధీజీకి నమ్మకం లేదు. అందువల్ల పంపిణీ 
ధర్మబద్ధంగా జరగాలని మా(తమే ఆయన కోరాడు. ధనికుల 
వస్తువాహనాలను స్వాధీనం చేసుకోవడం సరియిన పని యని ఆయన 
భావించలేదు. ఇట్టి హింసాత్మక చర్య సంఘానికి క్షేమకరం కాదని ఆయన 
అన్నాడు. ఇట్టి పనులవల్ల సంపద నినుమడింపజేయగల వారి 
ప్రజ్ఞాపాటవాలు సంఘానికి లభించక పోవడం జరుగుతుంది. అందువల్ల 
సనంసూనీకి నష్టమే కలుగుతుంది. అహింసా విధానమే నిశ్చయంగా 
ఇంతకన్న (శ్రెష్టమైనది. పెట్టుబడిదారు తన మూల ధనాన్ని 
కూర్చుకోవడానికీ, నిలుపుకోవడానికీ, వృద్ది చేయడానికీ ఆధారమైన 
ప్రజలపట్ల తానొక ధర్మకర్తగా భావించి వ్యవహరించాలని గాంధీజీ 


అభిలషించాడు. 
28 


ఎ. టట TO తత్త్వమే 

అత్యుత్తమ వ్యవస్థలో కూడా తారతమ్యాలను పూర్తిగా తొలగించడం 
అసాధ్యమని గాంధీజీ అన్నాడు. వర్గ కలహ సిద్దాంతం ఆయన కెంతమా(త్రం 
నచ్చలేదు. ధనవంతులు తమ సంపదను, (ప్రజ్ఞను ధర్మకర్శత్వ దృష్టితో 
సమాజ సేవలో వినియోగించాలని మాత్రమే మనం కోరడం న్యాయం. 
అంతకంటె అధికంగా కావాలని పట్టుబట్టడం బంగారుగుడ్లు పెట్టె బాతును 
చేజేతులా చంపుకోవడం వంటిదే అవుతుంది. 


“ఉదాత్త లక్ష్యాలతో కూడిన సరళమైన, నిరాడంబరమైన జీవితం 
గడుపుతూ, వేనవేలుగా నెలకొన్న తన కుటీరాల వికాసానికి కృషి చేస్తూ, 
దేశాలన్నింటితో శాంతియుత విధానాన్ని అవలంభించడం ద్వారానే, 
హింసాద్వేషాలతో సంతప్తమై దీనాక్రందనం చేస్తున్న ప్రపంచం పట్ల 
స్వతంత్ర భారతదేశం తన విధిని నిర్వర్తించగలదని నా విశ్వాసం. ధనమే 
సర్వస్వమనే నమ్మికతో ఉద్వేగపూరితంగా ప్రాపంచిక వాంఛాతృప్తికోసమే 
”పాటుపడుతూ వుంటే ఉదాత్త భావనకు తావుండదు. యంత్రాలే కొన్ని 
దేశాల(ప్రజలితర దేశాలను కొల్లగొట్టడానికి ఉపకరించాయి. యం(్రాలంటే 
నా వైముఖ్యానికి ప్రధాన కారణమిదే. జీవితంలో యంత్రాలకు కూడా 
స్థానమున్న్చది. అవికూడా సమాజంలో స్థిరంగా చోటు కల్ప్సించుకున్నవి. 
యంట్రాలనే నేను ఖండించడం లేదు. యం[త్రాలపట్ల (ప్రజలలవరుచు 
కుంటున్న వ్యామోహాన్ని మాత్రమే ఖండిస్తున్నాను. శ్రమ లేకుండా చేసే 
యం(తాలంటే ఎక్కువ వ్యామోహం కనిపిస్తున్నది. (శ్రమ తగ్గించడం, కాలాన్ని 
పొదుపుచేయటం మంచిదే. అయితే ఈ సౌలభ్యం ఏ కొద్దిమందికో కాదు, 
మానవజాతి కంతకీ కావాలని నేనంటాను. ఈనాడు యంత్రాల సహాయంతో 
కొద్దిమంది లక్షలాది ప్రజల వీపుల మీద స్వారి చేయగలుగుతున్నారు. 
కార్మికుడి (శమ తగ్గించాలనే జీవకారుణ్య దృష్టిగాక, కేవలం అవధులు లేని 
ధనాశయే ఈనాడు యంత్రాల వాడుకను ప్రోత్సహిస్తున్నది. 

ప్రభుత్వపు అధికారాలు విస్ఫతి చెందితే చాలా నష్టం కలుగుతుందని 
నా భయం. అందువల్ల ఒకరినొకరు కొల్లగొట్టడం చాలావరకు తగ్గేమాట 

29 


గాంధీ తత్వము _్రై———— rr 


నిజమే. కాని మానవాభ్యుద యానికి మూలాధారమైన వ్యక్తిత్వం కూడా 
నాశనమవుతుంది. మానవజాతి కావిధంగా మహాపకారం జరుగుతుంది. 

ఉన్నది విదేశ (ప్రభుత్వమైనా, జాతీయ ప్రభుత్వమైనా, ప్రభుత్వపు 
అదుపు నుండి స్వతంత్రం కావడానికి తెంపులేకుండా సాగించే కృషియ 
స్వపరిపాలన అని నా అభిప్రాయం. జీవితంలో అడుగడుగున ప్రతి స్వల్ప 
విషయానికీ ప్రజలు ప్రభుత్వం మీదనే ఆధారపడే స్థితివస్తే, స్వరాజ్య 
(ప్రభుత్వం నిరర్థకం కాగలదు.” 

ప్రభుత్వానికీ, వ్యక్తులకూ చెందవలసిన హక్కులను గురించీ, 
బాధ్యతలను గురించీ గాంధీజీ వెల్లడించిన అభిప్రాయాలను పైన 
ఉదాహరించాను. ఇంకా వ్యాఖ్యానిస్తే ఈ ప్రసంగం నేటి రాజకీయ 
వ్యవహారాల మీదికి మరలవచ్చు. ఆ పని నేను చేయదలచు కోలేదు. 


ప్రజాస్వామ్యాన్ని గురించి గాంధీజీ అభిప్రాయాలను పైమాటలవల్ల 
(గహించవచ్చు. ఈ (క్రింది వాక్యాలను కూడా గమనించండి : 


“కొద్దిమంది అధికారాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల - గాక, 
అధికారం దుర్వినియోగమవుతున్నప్పుడు దానినెదుర్చొనే శక్తిని అందరూ 
అలవరచుకోవడం వల్లనే నిజంగా స్వరాజ్యం సిద్ధిస్తుందని నేను స్పష్టంగా 
చూపగలనని ఆశిస్తున్నాను. అధికారాన్ని తగినట్టు మార్చుకుంటూ తమ 
ఆధీనంలో ఉంచుకోగల శక్తిని పొందేటట్లు సామాన్య ప్రజానీకాన్ని జాగరితం 
చేయడం ద్వారా స్వరాజ్యాన్ని సాధించాలి.” విదేశీయుల పరిపాలన నుండి 
ఒక జాతి విముక్తి పొందడమే స్వరాజ్యమని గాంధీజీ భావించలేదు. 
పారతంత్ర్యానికి భిన్నమైన స్వాతంత్రాన్ని వ్యక్తులందరూ అనుభవించే 
స్థితియే స్వరాజ్యమని ఆయన విశ్వాసం. 

ఏ అంశాన్ని గురించి ప్రశ్నించినా, గాంధీజీ సునిశ్చితమైన 
అభిప్రాయాలను ప్రకటించేవాడు. అన్ని తరహాల వ్యక్తులూ ఆయనను 


సమీపించి తమ కిష్టమైన అంశాల మీద ఆయన అభిప్రాయాల నడిగేవాడు. 
30 


పాన రట గ౦ఫీ తత్త్వము 


కాలహరణ మవుతుందనే సంకోచం లేకుండా ఆయన అందరికీ అడిగిన 
వెంటనే సమాధానాలిచ్చేవాడు. బరువైన సమాధానాలనే ఇచ్చేవాడనుకోండి. 
అయినా ఈ విధంగా ఆయన అన్నమాటలన్నిటికీ ప్రాధాన్యమివ్వ నక్కరలేదు. 
అంతేకాదు. ఇటువంటి లఘుప్రసంగంలో ఆయన అభిప్రాయాలు వ్యక్తం 
చేసిన అంశాలన్నిటిని గురించీ ప్రస్తావించడం కూడా సమంజసం కాదు. 
అందుచేత నేనెన్నో విషయాలను వదిలివేసి ఆయన జీవితానికి 
సంబంధించిన ముఖ్యాంశాలను మాత్రమే చర్చించాను. “నైతిక సూత్రాలను 
స్వయంగా జీవితంలో ఆచరించి ఆయన లోకానికుద్భోధించాడు. కేవలం 
మాటల ద్వారా కాదు, చేతల ద్వారా ప్రచారం చేశాడు. ఈవిధంగా ఆయన 
సత్యం, దయ, సహిష్టుత, సాంఘిక ధర్మం, అన్నిటినీ మించి ప్రేమ అనే 
ముఖ్యమైన, ప్రాచీన నైతిక సూత్రాలను లోకానికి చాట ”డని శ్రీ గగన విహారి 
మెహతా అన్న మాటలు గాంధీ జీవిత సారాన్నీ, తత్వాస్నీ చక్కగా 
సూచిస్తాయి. వీటికి “ధైర్యం, జయషప్రదంగా ఎదిరించడానికి వీలిచ్చే 
ఎకైకసాధనం ద్వారా దుర్మార్గాన్ని ప్రతిఘటించడం” అనే రెండు లక్షణాలను 
కూడా చేర్చడం అవసరం. ధర్మశా|స్తానుసారం జయప్రదంగా దుర్మారాన్ని 
ప్రతిఘటించే ఈ విధానాన్ని ఆయన మాటల ద్వారానే కాదు, స్వయంగా 
ఆచరించే, ఇతరుల చేత కూడా ఆచరింపజేసి లోకానికీ బోధించాడు. 
బుద్దుడు, సోక్రటీస్‌, ఏసుక్రీస్తు వర్గానికి చెందినవాడాయన. ఆ 
మహనీయులను గురించి మనం విన్నాము. వారిని గురించి చదివాము. కాని 
గాంధీజీని స్వయంగా మనం చూశాము. ఆయన మనకోసం చేసిన కృషిని 
కళ్ళార తిలకించాము. ఇటువంటి భాగ్యం మన మనుభవించి నట్టు 
నిదర్శనం మన జీవితాలలో కొంతగానైనా కనిపిస్తే బాగుంటుంది. 


**x* x 


31 


dé i @3 pm ws వ 


“చ 
bh Tr) : Ny! PS 
V8 
n \' f We a Fas a 
ew 


. a ~ _ » 
జ A: CD . wa 
+ Tat | 
' 1 bn NK PSs. 0 NIE AY 


ty 
7? 
E 
U 
5 
a 
తి 


{ & Ars 
TART Jah) 7 aD వ 
' - 
w 4 a 9 
“2 వ ga 5 
cr ‘ 
> pf 
sy crt 1 
uy 4 ¢ e 
€ ( 
¢ 
© a a Mt © 
4 P ఛ్‌ ~ 
R Cag 
\ Pa 
3 i Ses 
4. - ¥ 
'e 2 pp 
i ' | ' a Aw = 
ల 9 és 4 ou ™ id 5 an iN 
- Ul - e “ 
త్‌ శ SS 
« 
x 4 re If Wn GU ° 
| ; = Tn 4 § రః 
iD e 9: \ Ae గ్‌ అష్టక 
# ల్‌ 
= 
చ sp - 
ఇ ! ( \ HE . p 
\ .- * 2 Ay mw nn” శా WHF 


Ret | ans స : SE ee ea a 3 స్లేత్నీష్రి స్పతరం ng 


x శ ఇతి ) ot 4 P J NX "as రర { we 


Aaa గయా Soha? రమొతెంశి 
3. esa 5 ఫై! 


~ - LE 
P \ ఇ 
» 
' 
> .- 
c : 


ol N 


Wy POSE COT TT 
iby MTU TT 
WEIN 


h జైష్‌ S 5 
Ets: {4 


Ec 
¥ 
te 


0 


| చక్రవర్తి రాజగోపాలాచారి గారు 


జననం : 10-12-1878 - మరణం: 25-12-1972 


రాజాజీ ప్రసిద్ధ న్యాయవాది మరియు రచయిత. రాజనీతిజ్ఞుడు. 
భారత జాతీయ కాంగస్‌లో ప్రముఖ వ్యక్తి. భారత దేశానికి రెండవ 
గవర్నర్‌ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజాజీ మద్రాసు 
ముఖమంత్రి అయ్యారు. 
భారత జాతీయ కాం(గేసులో అత్యంత ప్రభావవంతమైన 
ఐదుగురు నాయకులలో సి. రాజగోపాలా చారి ఒకరు. 1919 మరియు 
1942 మధ్య వర్మింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 1932 లో | 
కాంగ్రెస్‌ యాక్టింగ్‌ పెసిడెంటుగా ఎన్నికయ్యారు. 1946లో ఆర్థిక 
మంత్రిగా పనిచేశారు. 1947 నుండి 1948 వరకు పశ్చిమ బెంగాలు 
గవర్నర్‌గా, 1948 నుండి 1950 వరకు భారత గవర్నర్‌ జనరల్‌గా, 
1951లో కేంద్రమం(త్రిగా పనిచేశారు. 1952 నుండి 1954 వరకు 
మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1959లో భారతజాతీయ 
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర పార్టీ స్థాపించారు. 
గాంధీ, నెహ్రూ, పటేల్‌, కామరాజ్‌ మొదలైన నాయకులంతా 
రాజాజీతో కొన్ని అంశాలపై విభేదించినా రాజకీయంగా గడ్డు సమస్యలు 
ఎదురైనప్పుడు అపర చాణుక్యునిగా పేరుగాంచిన re సూచించిన 
పరిష్మారాలను గౌరవించేవారు 
మహాత్ముని వారసుడిగా పరిగణించబడ్డ చక్రవర్తి రాషగోపక 
చారి గారిని భారత Sees 1954లో భారతరత్న బిరుదుతో 
గౌరవించింది. 


